15 
శ్రీ హయగ్రీవాయనమః 
అద్వైత విజయః 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి విరచితః 
(1875-1914) 


ఆంధ్రానువాదము 
మేళ్ళచెర్వు వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి 
శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల, తిమ్మసముద్రం. 


వాదీ : అనాం (బహ్మోస్మీ -నేను సర్వవ్యాపి అయిన (బ్రహ్మ (వస్తువు)ను. 
(ప్రతివాదీ : న త్వం [బహ్మోసీ - నీవు (బ్రహ్మవు (వస్తువు) కాదు. 

వాదీ : బహ్మైవాహమస్మీ - నేను బ్రహ్మ (వస్తువు)నే. 

'ప్ర॥వా॥ : జీన ఏన త్వనుసీ - నీవు జీవుడవే. 


వాదీ : నాహం జీనః - నేను జీవుడను కాను 
ప్ర।వా॥ః:న త్తం (బ్రన్మా - నీవు (బ్రహ్మము కావు. 
వా॥ : కుతో- నాం బీనః? - అయితే నేను ఎందుకని జీవుడను? 


ఫప్ర॥వా॥ : కర్మాధీన జన నురణాది (పయుక్త సుఖదుఃఖ సంభోగ లక్షణ సంసార 
నత్తాల్‌ - కర్మలను బట్టి ఏర్పడు జనన మరణాదుల వలన కలిగెడి 
సుఖ దుఃఖములను అనుభవింపజేయు సంసారములో నిమగ్నుడవు 


కనుక, నీవు జీవుడవే. 
వా॥ : కః వును బవ్మా? - అయితే ఎవడు బహ్మము' 
ఫప్ర॥వా॥ : శ్రీకుష్లః - శ్రీకృష్ణుడు. 
వా॥ : కుతః? - ఎందువలన? 
(ప్ర1వా॥ : వురుష్తోత్తనుత్వాల్‌ - పురుషోత్తముడు కనుక 
వా॥ : తదపి కథమ్‌? - అది మాత్రము ఎట్టా? 


ప్ర॥వా॥ : నర్వజ్ఞత్వాత్‌ నర్వేళ్వరత్వాల్‌ నర్వ జగదుదయ నిభన లయ 


16 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వ్‌ 4 4 గా 

హేతుత్వాచ్చు - శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు కనుక, సర్వేశ్వరుడు కనుక, 
సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఆయనయే 
కారణము కనుక. 


3 కిమ్మత నూనమ్‌? - అందుకు (ప్రమాణము ఏమిటి? 
: సాక్షాల్‌ శ్రీకృష్ణ భగవద్గీతే నీన- “నేదానాం ననుతీతాని-నర్తనూనాని 


బార్జున। భనిష్యాణి చ భూతాని-నూం తు వేద, న కళ్ళున” 
“భానుయన్‌ నర్పభూతాని- యంత్రా రూఢాని నాయయా, అనాం 
సర్వస్వ జగతః (ప్రభవః ప్రలయ స్తథా” ఇత్యాద్యాః- ఎవరో కాదు. 
సాక్షాత్తుగా 1) శ్రీకృష్ణుడు 2) భగవద్గీత - ఇవి (ప్రమాణము. 
చూ॥ గీత : “అర్జునా! భూత, వర్తమాన, భవిష్యత్తు లయిన 
జీవచరిత్రలు నాకు తెలియును. కాని నేను ఎవరికిని తెలియను.” 
సంసార యం[తము మీద పెట్టి, నా మాయాశక్తితో ఈ జీవులను 
(తిప్పుచున్నాను. ఈ సమస్త ప్రపంచమునకు నేనే ఉత్పత్తిని, నేనే 
లయమును” మొ॥ గీతా వాక్యములు (ప్రమాణము. 


| క్రమ్లో- పి ననుదేవాల్‌ దేనక్యాం జాతః- మృతః చేతి నంసారీ జీన 


నీన - కృష్ణుడుగూడా దేవకీవసుదేవులకు జని ంచి కొంతకాలమునకు 
మరణించెను గదా! జననమరణములు కలవు కనుక, ఆయనయు 
సంసారబద్దుడైన జీవుడే. 


: మైనం వాదీః! నూయానూనుష-విగ్రహత్సాత్‌ కృష్ణస్య. లీలయా 


ప భగవాన్‌ భూభారహరణార్థం, నంకల్పనళాల్‌ నసుదేనాల్‌ భుని 
అనత్తీర్ధః - అట్టనరాదు. కృష్ణుడు, మాయామానుష వ్మిగహుడు. 
భూభార హరణమునకై స్వయముగా సంకల్పించి వసుదేవపుత్రునిగా 
భూమి యందు అవతరించినవాడు. అంతేగాని సాధారణ జీవులవలె 
కర్మవశమున అస్వతం[తముగా జన్మించినవాడు కాదు. కనుక 
సంసార బద్దుడైన జీవుడు కాడు. 


: లీలయా సంసరతో- నీ క్రుష్ణస్వు కథం (బహ్మాత్యమ్‌ = లీలగా ఈ 


సంసారమున జన్మించినను, సంసారమున బడినట్టే కదా! అట్టి 
సంసార వశుడైన కృష్ణుడు “బహ్మ” మెట్టగును. 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


శ్రీ నునోనిమ్లుః ఆదినారాయణ: కృన్ణత్వేనా- నతీర్ణః = 


బెల్లంకొండ రామరఠాయ కవి 17 


: లిలాసంసారసన్య స్వాయత్తత్వేన అబంధకత్వాల్‌ - 'లీలి అయిన 


సంసారము ఒక ఆటవలె భగవంతునకు ఆధీనమయినది. 
అందువలన ఆయనకు మనకువలె సంసారము ఒక బంధము 
కాజాలదు. కనుక ఆయన సంసారబద్దుడు కాడు కనుక 'బహ్మమే! 


; యో నసుదేవాదనాతరళత్‌ సఃకః? - వసుదేవుని నుండి అవతరించిన 


ఆ దేవుడు అసలు ఎవడు, అనగా కృష్ణావతారమునకు ముందున్న 
అసలు తత్త్వము ఏది? 


: “ఉక్తం సా కృష్ణ” ఇతి - చెప్పితిని గదా! కృష్ణుడని 
: జన్మనా లబ్దసత్తాకస్య సా కరచరణాది నుత్సిండన్య “కుప్ప” ఇతి 


నామ విహితం గర్లేణ; జన్మనః (ప్రాగవస్థితస్తు మయా ప్పుచ్భుతే 
కః? ఇతి - సరే! సరే! కాలుసేతులు మొ అవయవములతో 
పుట్టి గర్గ మహాముని ద్వారా 'కృష్ణుడు' అని పేరు పెట్టించుకొనిన 
“దేహము” గూర్చి కాదు నేను అడిగినది. ఈ “జన్మ” కు ముందు 
ఆయన ఎవరు? అన్నదే నా ప్రశ్న. 

శ్రీ 


er] 
మహావిష్ణువే, ఆ ఆదినారాయణుడే కృష్ణుడు” గా అవతరించెను. 


: న చ నారాయణ: కః? - అయితే ఆ నారాయణుడు ఎవడు? 
: నరమాత్మా - పరమాత్మయే. 

ఏ కుతః? - ఆయన “పరమాత్మ” ఎలా అయినాడు? 

: వురుష్తోత్తమత్వాల్‌ - పురుషోత్తముడు కనుక. 

: తచ్చ కథమ్‌ - 'పురుషోత్తముడు ఎలా అయినాడు? 

: గీతానచనాల్‌-“ఉత్తను: వురుషస్త్రృన్య:-సరమాత్మేత్వుదాస్తూ త యో 


లోకతయ మావిళ్ళ-బిభర్త్యవ్యయ ఈశ్వరః” ఇతి - భగవద్గీతయే 

పమాణము. “ఈ ముల్గోకములన్నింట వ్యాపించిన ఆ 

పురుషోత్తముడే పరమాత్మ” (శరీరమున వ్యాపించిన వాడు జీవాత్మ 

లేదా (ప్రత్యగాత్మ. అట్టే ముల్టోకములందు వ్యాపించిన వాడు 
౧ వ్‌ 

పరమాత్మ) 


18 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: కిం రూప సృృనారాయణః? - ఆ నారాయణుని రూపమేమి? 
: శంఖచ్చకగదాధరు పుండరీకాక్షః। (శీ మనోలక్ష్మీ సమేత సద్మునాభ్యు 


వైకముంఠనానుక సరమ సదనిలయ: - ఆయన శంఖచక్ర గదాధరుడు, 
పుండరీకాక్షుడు, మహాలక్ష్మీసమేతుడు, పద్మనాభుడు, వైకుంఠలోక 
నివాసి. 


: కథనున్వ్య లోకృత్రయ (పవేళ? - (అట్టి (ప్రత్యేక స్థలము, రూపము 


గల) ఆ నారాయణుడు ముల్లోకములలో ఎట్టు వ్యాపించును? 


: సూక్ష్మరూపేణ - సూక్ష్మరూపముతో. 
: కథం స్టూలస్య తస్వ సూక్ష్మత్తమ్‌, నారాయణస్వ్య? - శంఖచక్రాదులు 


ధరించి స్థూలరుపములోనున్న ఆ నారాయణునకు మజల 'సూక్ష్మ 
రూపము” ఎట్టు? 


: గగనవనటల్‌ - ఆకాశము వలె. (అది ఎంత పెద్దదయినను అంత 


సూక్ష్మము నందును లఘువుగా వ్యాపించినది గదా. అది ఒక 
గుహ నిండుగా వ్యాపించగలదు, ఒక సూది బెజ్జమునందును 
వ్యాపింపగలదు గదా) 


: సర్ప న్వాసీత్వాల్‌ గగనస్య భనతు సాక్ష్యమ్‌; కథం పునః సరనుసద 


నిలయన్వ నారాయణన్య సాక్ష్య - ఆకాశము సర్వత 
వ్యాపించినది. దానికొక నిర్దిష్టమయిన చోటు లేదు. కాని 
నారాయణుడు వైకుంఠవాసి కదా! ఆయన ఎట్టు సూక్ష్మరూపమున 
సర్వత్ర వ్యాపించును. వైకుంఠమునందే ఉండునని చెప్పితివి కదా! 


: అంతర్జవాళ్ళ తత్పర్వుం వ్యాప్య నారాయణః స్థితః ఇతి! 


(వత్వా నారాయణస్య సర్వవ్వానీత్యోసనత్తేా “లోపల బయట 
నారాయణుడు వ్యాపించియున్నాడు” అను వేదప్రమాణమున్నది 
గదా! దానిని బట్టి నారాయణుడు “సర్వవ్యాపి” అనుమాట 
సరిపోవును. 


: (శుత్యుక్తత్వ న్యూతేణ కథం నుధ్యను సరినూణస్య నారాయణస్య 


సర్వవ్వాపిత్స నునగంతుం శక్యం (పత్యక్షాది విరుద్రమ్‌ = వేదము 
చెప్పినంత మాత్రమున అనుభవమును ఎట్టు కాదనగలము? మధ్య 


(పవా॥ 


(ప॥వా॥ 
వా॥ 
('ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వ॥ 


బా॥ 


: నారాయణన్య విరాడ్రూపేణ నర్వవ్వానీత్వాల్‌-సర్వాత్మకం వూ 


బెల్లంకొండ రామరాయ కవి 19 


రకము పరిమాణముగల ఆకారముతో నున్న నారాయణుడు “సర్వ 
వ్యాపి” ఎట్లా కాగలడు! అది “మహాపరిమాణముగదా! (ప్రత్యక్షాది 
'ప్రమాణములకు ఈ వాదము విరుద్దము కదా! 

ర 
విరాడ్రూ సమ్‌ - నారాయణునకు 'విరాటో అను స్వరూపము కలదు. 
ఆ విరాట్‌ రూపము సర్వవ్యాపి కదా! ఆ రూపముతో ఆయన సర్వ 
వ్యాపిగా ఉండును. 


: వాంత?! నిచితమిదం యదేకస్రైన నువాల్‌, నుధ్య అణు సరినూణ 


(ఆయనత్తమ్‌ - భలే! చాలా వింతగానున్నదే. ఒకనికే మహారూపము 
మధ్యరూపము, అణురూపము అని 3 రూపములు గలవా? 
(వైకుంఠమున శంఖ,చక శోభితమయిన రూపము 'మధ్యరకమయిన 
మనవంటి రూపము. విరాట్‌ రూపము సర్వత్ర వ్యాపించునది. 
ఆకాశము వలె అది పెద్దవానిలో పెద్దదిగా వ్యాపించును. చిన్నవానిలో 
చిన్నదిగా వ్యాపించును. చిన్నదిగా వ్యాపించిన సందర్భమున “అణు 
రూపము” అనవచ్చును). 


: నైన విచిత్రం విచిత్ర శక్తా ఈశ్చరే - ఇందులో ఆశ్చర్యము ఏమున్నది. 


భగవంతుడు విచ్శిత శక్తులు గలవాడు కదా! 


: యస్య స్థూల నుధ్య సూక్ష్మ రూపాణి (తీణీ సంతి సః కః? - సరే! 


ఇంతకూ, ఈ స్టూల,మధ్య,సూక్ష్మ రూపములు “3” కలిగి ఉన్న 
ఆ 'దేవుడు' ఎవరు? 


: ఉక్తం హి నారాయణ ఇతి - 'నారాయణుడు' అని చెప్పితిని గదా! 
: తిం తస్య స్వరూపము? - ఆయన స్వరూపము ఏమి? 
: ఉక్తమేన శంఖచ్యకొ ఇత్వాదినా - చెప్పితిని గదా! శంఖచ[కధారి” 


మొ॥ ఇంతకు ముందే! 


; నెవోకమ్‌ తది విగహస;రూపమ్‌ మయా తు. యస్య తద్విగహః 
నైవక్తమి తద్ది నిగహస్వ AU 


తత్స్యరూపం పృచ్చ్యతే - ఇంతకు ముందు మీరు “విగ్రహ స్వరూపమే 
చెప్పితిరి. అనగా నారాయణుని “శరీరము” గూర్చి చెప్పితిరి గాని 
నారాయణుని 'ఆత్మ' లక్షణము చెప్పలేదు. కనుక శంఖచక్రాది 


20 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


యుక్త శరీరధారి అయిన నారాయణుని 'తత్వము' ఏమిటో 
చెప్పవలెను. 


: సర్వజ్ఞత్వ సకల కళ్యాణ గుణ నిలయత్వాదికమ్‌ - ఆయన 


సర్వజ్ఞుడు, సకల కళ్యాణ గుణ సమన్వితుడు. ఇదే ఆయన 
స్వరూపము. 


: తద్ది ధర్శజాతమ్‌ _ మీరు చెప్పినవి నారాయణుని ఆత్మ స్వరూపము 


కాదు. ఆయన యొక్క ధర్మములు లేదా గుణములు. 


: తరి జాననేన స్వరూపం. జ్ఞాన స్వరూపం, జ్ఞానగుణకం హి బన్మా 
బల్ల 2౫ Ea Ea 


“సత్యం జ్ఞానం” ఇత్వాది (్రుతేః - అట్టయినచో నారాయణుని 
స్వరూపము జ్ఞానమే. బ్రహ్మమునకు జ్ఞానమే స్వరూపము. జ్ఞానమే 
గుణము. “సత్యం జ్ఞానం అనంతం [బహ్మ” అని వేద (ప్రమాణము. 


: తర్హి జ్ఞాన సరూప జ్ఞానగుణకళ్ళు జీనో- పి (బహ్మ్మన- అటయినచో 
బా ౫ Ca డూ yt] 


అట్టి జ్ఞానస్వరూపుడైన, జ్ఞానగుణముగల జీవుడు ఎవడయినను 
బ్రహ్మమే” అగును. 


: మైనం. అపరిచ్చిన్ల స్రైన (బవ్మాత్స్యాల్‌. (బన్మాపా వూర్ణమ్‌- 


అలాకాదు [బహ్మ అనగా బృహత్‌ అనగా విశాలమయినది. 
పూర్ణమయినది. అనగా అఖండమయినది. జీవుడు శరీరము వలన 
'ఖండముగా” భాసించువాడు. కనుక జీవుడు జ్ఞాని అయినను 
అఖండస్వరూపుడు కాడు కనుక (బహ్మము” కానేరడు. 


: కథం తర్హి సరిచ్చినన్య నానుదేనన్వ క్రుష్ణన్య (బ్రవ్మాత్వమ్‌- 


అట్టయినచో వసుదెవపుత్రుడైన కృష్ణుడు సైతము శరీరమునందు 
ఇమిడి పరిమితమయిన వాడు కదా. ఖండస్వరూపుడు కదా! మటి 
ఆయన బ్రహ్మ మని ఎట్టు అంటివి? 


: కృష్ణ విగహన్య పరిచ్చిన్లత్వేపీ తదంతర్గతస్య జ్ఞానస్త్వరూవస్వ్య 


న్వాసీత్వాల్‌ - కృష్ణుని శరీరము ఖండమే. అఖండము కాదు. కాని 
ఆ శరీర మందలి “జ్ఞానము” అను కృష్ణ స్వరూపము సర్వవ్యాపి 
కనుక అఖండము. అందువలన కృష్ణుడు బహ్మమే'! 


: కథం జ్ఞాయతే, జ్ఞానస్తృరూసత్తే సనూనే- పి కోస శరీరాంతర్గతః 


(ప॥వా॥ 
వాౌ॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 


('ప్ర॥వా॥ 


(ప॥వా॥ 


బెల్లంకొండ రామకఠాయ కవి 21 


సరనూత్మా, అన్మదాది ళరీరాంతర్గతస్తు ఆత్మా జీన నీనేతి?- 
అలాగా! మన శరీరములలోని ఆత్మ అయినను, కృష్ణ శరీరములోని 
ఆత్మ అయినను జ్ఞాన స్వరూపమయినదే కదా! “2'న్ను 
జ్ఞానస్వరూపమే అయినప్పుడు కృష్ణ శరీరములోనిది “పరమాత్మ” 
అని, మన శరీరము లోనిది “జీవాత శ” అని ఎట్టు తెలియుచున్నది. 


: గుణతః - గుణము వలన 
: కథమ్‌? - ఎట్టు-వివరింపుము? 
: యన్సుర్వం వేత్తి నః నరనూత్మా యస్తు అల్పం వేత్తి నః జీనః ఇతి- 


సర్వజ్ఞుడు అయినవాడు పరమాత్మ అల్పజ్ఞుడు అయినవాడు జీవాత్మ 
ల ల 


: అనేన పొ ధర్మభూత జ్ఞానస్రైన వ్యాపీత్యం అనగన్యుతే = దీనీని 


బట్లి “గుణమయిన జ్ఞానమే వ్యాపి” అని తెలియుచున్నది. 
ట్‌ సా 


: సత్వం, తత నిన సరూపభూత జ్ఞానస్వాపి. న హా పరిచ్చిన్ల 


జ్ఞానస్తరూసః వుమాన్‌ అపరిచ్చిన్ల జ్ఞానవాన్‌ భనితు నుర్హతి. తస్మాత్‌ 
యస్య స్వరూపభూతం జ్ఞానం అపరిచ్చి నం తస్రైన ధర్మ భూతం 
n అబల? . ప 

జ్ఞానమపితి కృత్యా సర్హజః ఈశ్వర కృష్ణ ఏన (బ్రహ్మా - నిజమే, 
జ్ఞానమే అఖండము. గుణమయిన జ్ఞానము అఖండమయినట్లు 
స్వరూపమయిన జ్ఞానము గూడా అఖండమే కావలయును. 
ఏమనగా, ఖండ జ్ఞాన స్వరూపుడైన వాడు అఖండజ్ఞానము గలవాడు 
కాలేడు. అనగా అల్పజ్ఞాన స్వరూపు డైనవాడు పూర్షజ్ఞానవంతుడు 
కాలేడు. కనుక అఖండ జ్ఞానస్వరూపుడే “అఖండ జ్ఞాని” కాగలడు. 
కాగా సర్వజ్ఞుడు ఈశ్వరుడు అయిన కృష్ణుడే (బ్రహ్మము. 


: కృష్ణ శరీర పరిచ్చిన్సన్య వరమాత్మనో- పీ కథం వ్యాపిత్తమ్‌?- 


అయ్యా! పరమాత్మ అయినను “కృష్ణుడు” అనే (ప్రత్యేక శరీరము 
నందున్నంత వణకు “వ్యాపిత్వము” అనగా “అఖండత్వము' ఎట్టు 
కుదురును? 


: ఆకాళస్య ఘటేనేన సరనూత్మనః కృష్ట శరీరేణ సరిచ్చేదాయోగాత్‌ 


- సర్వవ్యాపి అయిన ఆకాశము 'కుండియందున్నంత మాత్రమున 
ఆకాశము అఖండము కాదు అని చెప్పలేము కదా!. అట్టే సర్వవ్యాపి 


22 


ప॥వా॥! 
= 
వా॥ 
ప॥వా॥! 
= 


వా॥ 





ప॥వా॥ 
0 


(ప్ర॥వా॥ 


వా॥ 


అద్వైత విజయః 


అయిన పరమాత్మ కృష్ణ శరీరములో వ్యాపించిన మాత్రమున 
'ఖండము” అని చెప్పరాదు. కనుక కృష్ణ శరీరమందున్న “పరమాత 4 
అఖండమే, పూర్ణమే. 


: కీం కృష్ణ శరీర ఇన అన్మదాది శరీరేస్వస్యస్తి పరమాత్మా?-అయితే 


కృష్ణ శరీరములో నున్నట్లుగా మన వంటివారి శరీరమునందున్ను 
“పరమాత్మ' కలడా? 


: ఓమ్‌ - అవును. 

: తరి (బబ్రహ్మైనాహమన్మి - అట్టయితే, నేనూ (బ్రహ్మమునే. 

: వైన త్వం (బహ్మ - నీవు (బహ్మవు కానే కావు. 

| కస్మాత్‌? - ఎందుకని? 

: తన శరీరే జీనేశౌ ద్వౌ స్తు-'ద్వా నుపర్గా-” ఇత్యాది (చుతేః-త్యత 


యో జీనః న నీన త్వం, నునుష్ఫో- నామిత్వాద్యభినమూననాన్‌ 
సంసారీ. యస్తు అధీశ్యరః నః త్వద్భిన్స వన. స విన బ్రహ్మేతి 
- ఎందుకంటే నీ శరీరములో ఇద్దరు కలరు. 1) జీవుడు 2) 
ఈశ్వరుడు. అందుకు [ప్రమాణము 'ద్వా సుపర్ల' అను శ్రుతి. దాని 
అర్థమేమనగా “మ్మితులు అయిన ఇద్దరు గరుత్మంతులు ఒకే 
చెట్టునందున్నారు. అందు ఒకడు రుచి రుచిగా “పిప్పలమును” 
ఆస్వాదించును. మజొకడు ఏమి అనుభవించకుండగనే ప్రకాశించు 
చున్నాడు”. ఇందులో చెట్టు మన శరీరము. రుచిగా ఆస్వాదించు 
గరుడుడు జీవుడు. అనుభవించని గరుడుడు “పరమాత్మ”. కనుక 
నీ శరీరములో నీవు జీవుడవు. ఈశ్వరుడు (బహ్మము. “నేను 
మనుష్యుడను. నేను తినుచున్నాను, నేను బాధపడుచున్నాను” మొ॥ 
అనుభవములు నీకు కలవు కనుక, నీవు జీవుడవు. అనుభవములు 
లేక వెలుగువాడు కనుక ఈశ్వరుడు [బహ్మము. 


: కం నుమేన కృష్టస్యాని దేహే నాస్తి జీను? - అయితే నాదేహంలో 


ఉన్నట్టు కృష్ణదేహంలో మాత్రము జీవుడు లేడా? 


: నాస్తి - లేడు. 
: కస్మాత్‌? - ఎందువలన ? 


(ప॥వా॥ 


వాౌ॥ 


('ప్ర॥వా॥ 
నా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 
'ప్ర॥వా॥ 


వాౌ॥ 


('ప్ర॥వా॥ 


న. 


(ప 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 23 


: అనుఖవనాభావాత్‌ - జీవుని వలె కృష్ణునకు అనుభవములు లేవు 


కనుక. 


: తర్హి కథం (ప్రాణధారణం కష్ణ శరీరస్య, బీనలింగం సొ తల్‌?- 


మణి కృష్ణ శరీరములో (ప్రాణములు ఎట్టు నిలబడియున్నవి? 
ఈ|ప్రాణ ధారణ “జీవి లక్షణము కదా. (దానిని బట్టి కృష్ణ 
దేహమునందున్ను జీవుడున్నట్టుగ ఊహింపవలయును కదా!) 


: ఈళ్వర నంకల్పనశాదేన - ఈశ్వరుని సంకల్పము వలన 


(ప్రాణములు నిలిచినవి. 


: అన్మదాది దేహే - జీవేశౌ క స్తః? - మన దేహమునందు జీవేశ్వరులు 


ఎచ్చట ఉన్నారు?. 


: వ్యాది జీనో- స్తీ, జీనేతు ఈళ్ళరో- స్తే - హృదయములో జీవుడు 


న్నాడు-జీవునిలో ఈళశ్వరుడున్నాడు. 


: తం పరినూణో బీనః? - జీవుని పరిమాణం (సైజు) ఎంత? 
: అణుః - అణువంత. 


: తిం సానయనాణు: ? ఉత నిరనయన పరనూణు:?- అయితే ఈ 


అణువులో ఏవయినా అవయవ విభాగములు గలవా లేక అఖండ 
మయున, ఏ అజలు పొటులు లేనిదా యీ అణువు?. 


: నిరనయన నన - ఏ అవయవములు లేని అఖండమే. 
: కథం త్యత ఈశ్ళరసత్తమ్‌? - మణి దానియందు ఈశ్వరుడు 


ఎట్టుండును -ఎచ్చట ఉండును? 


; యథా నిరనయనే గగనే - అఖండమయిన ఆకాశమునందు ఉన్నట్లే 


అఖండమయిన అణువునందు ఉండగలడు. 


: సానకాశత్యాదస్తు గగనే ఈశ్వరః కథం జీనే? - ఆకాశము విశాల 


మయినది కనుక ఈశ్చరుడుండును. కాని అణువంత జీవుని 
యందు ఈశ్వరుడు ఎట్టుండును. 


: బీవో- పి సానకాళ నన - అయ్యా! జీవునిలోను చోటుగలదు. 
: విభుత్వాదస్తు గగనస్వ్య సానకాళత్తం కథనుణోః జీనస్య? - ఆకాశం 


24 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


సర్వవ్యాపి అయిన విశాల పదార్థము కనుక ఈశ్వరునకు చోటు 
ఉండును. మటథి జీవుడు అల్పపరిమాణము గల అణువు’ కదా! 
ఎట్టు చోటు ఉండును? 


: గగనే ఘటాది సదార్ల స్థీత్యర్హ నుస్తి సానకాళత్వమ్‌, విభుత్వాల్‌. 


జీనేతు సరనూత్మ స్థీత్యర్హ మస్తీ సానకాళత్వమ్‌, అణుత్వాల్‌- 
ఆకాశంలో ఘటము మొ॥ పదార్థములకు చోటు కలదు. అది 
“వ్యాపి” కనుక. జీవుని యందు పరమాత శ ఉండగల చోటుగలదు- 
అణువు కనుక. 


: నిరనయనం వస్తు సావకాళమితి నిప్రతిషిద్దం, అనయ న్లిశ్లేషాదేన- 


నన్తుని అనకాళ సంభనాత్‌ - “అవయవ విభాగములేని వస్తువులో 
చోటు కలదు” అను మాట కుదరదు. అవయవములు విడిపోయిననే 
గాని “ఎడము” రాదు. “ఎడము” వచ్చిననే చోటు ఏర్పడును. 
బీవాణువులో అవయవ విభాగమే లేదంటివి. అయినను పరమాత్మ 
పట్టగల చోటు” ఉండునంటివి. ఈ రెండు మాటలు అన్యోన్య 
విరుద్దముగా లేవా? 


: “న పొ దృష్టే నుపవత్తిరితి” న్యాయాత్‌ నిరనయనస్న్య ఆకాశస్య 


సానకాశత్త్వ దర్భనాత్‌ నిరనయన జీనస్వ సానకాళత్త ముసపద్యతే 
-“అసంభవములు (ప్రత్యక్షముగా సంభవమయినచో తప్పులేదు” 
అను న్యాయము కలదు. ఆకాశము అవయవ విభాగములు లేని 
అఖండ వస్తువు కదా! అయినను దాని యందు ఘటాదులున్నవి 
కదా! అట్లే నిరవయవమయిన అనగా అఖండమయిన జీవాణువు 
నందు ఈశ్వరుడుండవచ్చును. కనుక తప్పులేదు. లోక (ప్రమాణ 
విరుద్దము కాదు. 


: గగన నిరరయనత్తస్వ అసం ప్రతిపన్సత్వాత్‌, గగనస్వ్య జన్య ధన్య తేన 


సానయనత్యాత్‌ - ఆకాశము నిరవయవము అనగా “అఖండము” 
అనుట అంగీకారయోగ్యము కాదు. ఆకాశము గూడా జన్య(దవ్యము, 
అనగా పుట్టిన [ద్రవ్యము కనుక సావయవమే. అనగా అఖండము 
కాదు. కనుక ఆకాశమునందు ఈశ్చరుడుండుటకు అభ్యంతరము 
లేదు. కాని అఖండమయిన జీవాణువునందు ఈశ్వరుడు ఎట్టు 


('ప్ర॥వా॥ 


(ప్ర॥వ॥ 


(ప॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 25 
ఉండగలడు? 


a అతీందియాస్తు యే భానాః-న తాంస్తర్కేణ యోజయేల్‌-ఇతి 


న్యాయాత్‌ అతీం దియార్లే- నేదసె క న ఆత్మని 
తిష్టన్‌” ఇతి ప్రే నిరవయవో- పీ జీవః సరనూత్మనా న్వాస్త 
నీవ -'ఇందియాతీతమయిన విషయాల విషయంలో తర్కం 
పనికిరాదు” అను న్యాయము గలదు. అట్టి విషయాలలో వేదము” 
(ప్రమాణము, “య ఆత్మని తిష్టన్‌” అను (శ్రుతి పరమాత్మ జీవుని 
యందున్నట్లు చెప్పుచున్నది. కనుక అఖండమయినను, అవయవ 
విభాగము లేకపోయినను, 'జీవునియందు పరమాత్మగలడు” అను 
విషయము వేద (ప్రమాణము వలన అంగీకరింపదగును. 


: తర్హి సానయనః ఇతీస్యతామ్‌ - అట్టయినచో వేద ప్రమాణమును 


బట్టి జీవునియందు పరమాత్మకు చోటు ఉన్నది కనుక జీవాణువు 
సావయవము అనగా '“అఖండము'” కానిది అనగా అవయన 
విభాగము కలది అని అంగీకరింపవచ్చును కదా! 


i సానయనత్తే నతి అనిత్యత్వ (పసంగాతల్‌ - అవయవ విభాగము 


ఉన్నదని అంగీకరించినచో ఆ వస్తువు అనిత్యమని చెప్పవలెను. 
అట్టియెడ “జీవాత్మ' అనిత్యమని చెప్పవలసివచ్చును. 


: జన్మ నురణ నంసారనాన్‌ హీ జీనః - అవును, జీవుడు అనిత్యమని 


చెప్పిన నష్టమేమి? ఎటూ అతనికి జనన మరణములు గలవు? 
కదా? “జననం, మరణం” అనునవి అనిత్యతకు హేతువులు కదా! 


3 జీవాధిష్టిత శరీర గతే నీన-జన్మ నురణే న తు జీనగతే - జనన 


మరణములు జీవునివి కాదు. కేవలము శరీరమునకు చెందినవి. 
కనుక జీవుడు అనిత్యుడు కాడు. నిత్యుడు. కనుక అవయవ 
విభాగము అంగీకరించినచో అనిత్యుడు” అని చెప్పవలసి వచ్చును. 


: తర్హి జన్మ మరణాది షద్భాన నికార దూర ఏన జీను - అయినచో 


న్‌ 'ఉద్దేశ్యములో జిపుడు నిత్యుడు. జననమరణములు మొ॥ భావ 
వికారములు “ఆటు” అతనికి చెందవని నీ అభి ప్రాయము” 
అగునా? 


26 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: ఓమ్‌ - అవును. 
: కథం అనిక్రయస్వ్య సంసారిత్త నికారః=జనన మరణాది వికారములు 


నిజముగా లేని యీ జీవునకు తాను 'సంసారిని" అనే వికారము 
ఏల కలిగినది? 


; అవివేకాల్‌, (ప్రకతి సంనర్గనశాల్‌ - అజ్ఞానము వలన, తాను వేణు, 


ఈ శరీరము వేణు అను జ్ఞానము లేకపోవుట వలన, జీవులకు 
ఈ వికారము ఏర్పడినది. 


“కా (పక్షతిః? - ఎవరా (ప్రకృతి? 
వయా దేహేంద్రయాద్యాకార సరిణతా, ద్రుశ్వతే సా --ఈ శరీరములు, 


ఇం[దియములుగా కనబడే ఆకారములుగా పరిణమించినది ఏదో 
అదే “పకృతి” 


: కథనుసంగస్య ప్రక్తతి సంనర్థః? - ఏ సంగము లేని జీవునకు 


(ప్రకృతితో సంగము (Attachment) ఎట్లు ఏర్పడినది? 


: ప్రక్రుతౌ స్టితి నశాత్‌ - (ప్రకృతి యందే నివసించుట వలన ఏర్పడినది. 
ఏ కథం ప్రక్తుతిస్టస్వ ఈళ్ళరస్వ్య (పక్తుత్స్యసంసర్థ్గః-అట్టయిన ఈశ్వరుడు 


గూడా ప్రకృతి యందే ఉండును కదా! మతి ఆయనకు (ప్రకృతితో 
ఏల సంబంధము లేదు? ఏల సంసార వికారము, ఆయనను 
వశపఅచుకొనలేదు? 


: (ప్రకృతి నినిక్త-ఆత్మస్తరూప జ్ఞాననత్తాల్‌ - ' ప్రకృతి వేణు-తాను 


వేణు” అను ఆత్మజ్ఞానము ఉన్నందువలన ఈశ్వరునకు సంసార 
వికారములు లేవు. 


: కథం చిదచిద్దిశిషే ప్టేశ్యరస్య (ప్రకతి నినిక్తత్త్యమ్‌?- (ప్రతి శరీరము 


నందు 3 గలవు. చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు” ఈ విధంగా 
చిత్తు (జీవుడు) అచిత్తు (జడము శరర భాగములు)-ఈ రెండిటితో 
కలిసియున్న ఈశ్వరుడు ప్రకృతిలోనే గదా ఉన్నట్టు. అట్టి స్థితిలో 
౧ అథ 
“తాను (ప్రకృతి కన్న వేణు” అని ఎట్టు భావింపగలడు? 


: దండ నిళిష్టన్య దేనదత్తన్య దండ నివిక్తత్తనల్‌ - కట్టు చేత బట్టిన 


(ప॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప॥వా॥ 


వాౌ॥ 


బెల్లంకొండ రామరాయ కవి 27 


దేవదత్తుడు కజ్జ కన్న భిన్నమే కదా. అట్లే చిత్తు అచిత్తులతో 
కలిసినను ఈశ్వరుడు భిన్నుడే కదా! కనుక “ప్రకృతి కన్న తాను 
భిన్నుడనని” ఆయన భావించుట సంభవమే. 


: కథం అసంగేశ్వరస్య చిదచిద్విశిష్టత్తమ్‌?--ఈశ్వరుడు అసంగుడు 


కదా! తాను వేణు (ప్రకృతి వేణు కదా. అట్టి ఈశ్వరునకు చిత్తు, 
అచిత్తులతో సంబంధమేల కుదురును? 


: చిదచిచ్చరీరకత్వాల్‌ -చిత్తు అచిత్తు ఆయన శరీరములే కనుక 


వానితో ఆయనకు సంబంధము ఏర్పడినది. 


: కథం చిదచిబ్భరీరకన్య చిదచిదసంగః?- “చిత్తు, అచిత్తుు ఆయన 


శరీరములు అయినపుడు, వానితో ఆయనకు సంబంధము 
ఉన్నపుడు ఇక 'సంగము” లేకుండుట ఎట్టు? 


: ఘటగతాకాళస్వ్య ఘటరూపాదినేవు న ఈశ్వరస్వ్య చిదచిదసంగః 


-కుండలో ఆకాశం (ప్రతిఫలించింది. ఆ ఆకాశమునకు, కుండకు 
సంబంధము ఏర్పడినది. కాని వాని 2' మధ్య 'సంగము” లేదు. 
కుండరూపము ఆకాశమునకు చెందదు. దేనిదారి దానిదే. అట్టే 
“చిత్తు, అచిత్తు' అనే శరీరమునందున్నను ఈశ్వరునకు ఆ 
శరీరముతో సంబంధమే గాని 'సంగముి లేదు. 


; “జీను అనంగ ఈళ్వరళ్టు అసంగః”-ఇతి (సక్స) తిరస్ఫసరగైన. ససంగ 


సదార్జాంతరాభానాల్‌ తథా చ కథం జీనస్వ (పక్షతి సంనర్థః?- 
జీవుడు అసంగుడే. ఈశ్వరుడు ఆసంగుడే, ఆలెక్కన చూస్తే 
(ప్రకృతిగూడా సంగము లేనిదే. ఎవ్వరిమధ్య సంగము లేనపుడు 
(ప్రకృతికి మాత్రము సంగము ఎచ్చట లభించును. కనుక జీవునకు 
అయినను (ప్రకృతితో సంగము ఎట్టు సంభవించును.(సంభవింపనిచో 
జీవునకున్ను సంసారము లేదు. ఈశ్వరుని వలె జీవుడున్ను 
(బ్రహ్మమే కావచ్చును.) 


క అనివేకాదిత్వుక్రమేన-అయ్యా! 'తానువేణు ప్రకృతివేజు” అనుభవము 


లేకపోవుట వలన అని ఇంతకు ముందే చెప్పాము కదా! 


: కథం అనినేకాదసి అసంగస్య సంగిత్తమ్‌? -అవివేకము ఉంటే 


28 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 
ప. 
('ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


అద్వైత విజయ; 
మ్మాతం, సంగము లేని వానికి సంగము ఎట్టు కలుగును? 


: కో (త విన్మయః? అనినేకాత్‌-రజ్ఞోరసి సర్పుత్వాసాతాత్‌- ఇందులో 


ఆశ్చర్యమేమున్నది. అవివేకము వలననే కదా! (త్రాడు పాముగా 
అనిపించుట. (త్రాడు వాస్తవముగా పాము కాకపోయినను పాముగా 
కనిపించినట్టు సంగము లేకపోయినను సంగము ఏర్పడవచ్చును. 


: తర్హి యథా రజ్జాః కాలతయేపీ రజ్ఞా రేను తథా జీవః కాల్యతయేసి- 


అనంగ నన, తస్య సంగిత్వం తు (భాంతి సిద్ధమేన -అట్టయితే, 
(త్రాడు ఎల్లపుడు 'త్రాడే. అట్టే జీవుడు ఎల్లపుడు అసంగుడే. కనుక 
అతనికి సంగము అనునది 'భాంతివలననే' అని తేలినది గదా! 


: ఓమ్‌- అవును. 
: కథమియం భ్రాంతి: ఆనీదస్య న్వన్మిన్సపి?-ఇతనికి తనయందే 


తనకు భాంతి ఎట్టు ఏర్పడినది? (ఇతర వస్తువునందు (భ్రాంతి 
ఏర్పడుటకు అవకాశము కలదు. 'తనే ఎవరో” అనే (భాంతి ఎట్టు) 


: భగనన్మాయానళాల్‌-భగవంతుని “మాయి వలన 

: కా నూయా?- మాయ అనగా ఏమిటి? 

: భగనత్పంకల్పు:-ఈశ్వర సంకల్పమే మాయ. 

: కుతో భగనతః తాద్భశః సంకల్పః?- భగవంతునకు అట్టి సంకల్పము 


ఎందుకు కలిగెను? 


: లీలానశాత్‌, “చిక్రీడిషయా” సొ భగవతా నృష్టమిదం జగల్‌- 


భగవంతుడు క్రీడావినోదియె జగమును సృష్టించెను. ఇదియంతయు 
ఆయన లీల. కనుక ఆ లీల వలన ఆయనకు అట్టి సంకల్పము 
కలిగెను. 


: కథం (భాంతి నివుత్తిః?-మథి యా (భాంతి ఎట్టు తొలగును? 
| భగనత్తంకల్ఫాదేన-మణల ఈశ్వర సంకల్పము వలననే తొలగును. 
: కథం భగనతః అన శ్రన్యోచన సంకల్పోదయః?- మనలను ఈ 


యాట నుంచి విడిపించవలెనను సంకల్పము భగవంతునిలో ఎట్టు 
కలుగును? 


('ప్ర॥వా॥ 
వా॥ 
('ప్ర॥వా॥ 


వాౌ॥ 
('ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప॥వా॥ 


బా॥ 


('ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 29 


3 అస్మదారాధనోద్భూ త దయానశాత్‌- మనము చేయు పూజా 


పురసా) రముల వలన దయగలవాడై అటి 'సంకలృము” చేయును. 
గ్రా ప్‌ అట బై 


: కథం తదారాధన నుస్మాకమ్‌?-ఆయనను ఆరాధించు భాగ్యము 


మనకెట్టు లభించును? 


: ఈళ్వర సంకల్పాదేన- అందుకయినను ఈశ్వర సంకల్పమే ఉండ 


వలయును. 


: కుతః తత్సంకల్ళోదయః?-ఇందుకు సంకల్పము ఎట్టు కలుగును? 
: అస్మదద్ద్భష్టనశాత్‌-మన భాగ్యము వలన కలుగును. 
: కథం “నున” ఆది రహితేళ్ళరన్య, సంకల్ప సీద్ధిః?-మనస్సు ఉన్నచో 


సంకల్పము కలుగును. మనస్సేలేని ఈశ్వరునికి ఇట్టి సంకల్పములు 
ఎట్టు కలుగును? ‘కలుగును అనుట హేతుబద్దమా? 


: జ్ఞానగుణకత్యాల్‌ - జ్ఞానము ఆయన గుణము కనుక ఇట్టి 
Ea ఇ ల 


సంకల్పములు కలుగవచ్చును. 


: కథమనేనం సంకల్పాది ధర్మ నంగే నతి ఈశళ్వరస్య అనంగత్తనము?- 


అయ్యా! ఇట్టి సంకల్పములు మొ॥ ధర్మములతో ఈశ్వరునకు 
సంగము కలదు గదా. ఆయన “సంగము లేనివాడు” ఎట్టు అగును? 


: స్వస్య స్తధర్మేణ సహ సంగస్వ అసంగత్వాభంజకత్వాత్‌-స్వధర్మము 


నిర్వహించుట సంగము కాదు. అట్టి ధర్మ నిర్వహణ సంకల్పము 
వలన భగవంతుని అసంగత్వము దెబ్బతినదు. (అనగా కర్తవ్యములు 
మన రాగద్వేష పరిధిలోనివి కావు. రాగద్వేషములతో చెసినచో 
అచ్చట “సంగమము” ఎర్పడును. భగవంతునకు రక్షణ మోక్షణాది 
సంకల్పములు కర్తవ్యములు కనుక వాని నిర్వహణలో రాగ 
ద్వేషములు లేవు. కనుక సంగము లేదు) 


క ధర్మః కిం ధర్మిణ: అన్యః? డత అనన్యః?-ఆద్చే, ధర్మ నంగ; 


(ప్రాప్త ఏన ధర్మిణః ద్వితీయే, ధర్మధర్మి భావస్యైన అసిద్ది:-ధర్మము 
ధర్మి కన్న భిన్నమా? లేక అభిన్నమా? అనగా ఒక ధర్మము కలవాడు 
వాని ధర్మము వేజుగానుండునా? లేక ఒకటిగానే యుండునా? 
“ధర్మి ధర్మములు” వేటు అనుకొన్న పక్షమున ఆ రెంటి మధ్య 


30 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


“సంగము”నకు అవకాశము కలదు. ఏమనగా, 'సంగముి అనునది 
ఇతరులతోనే కదా. తనతో తనకు సంగము అనునది కుదరని 
మాట. కనుక “ధర్మము వేణు-ధర్మివేణు” అన్నపుడు వానిమధ్య 
“'సంగము అను దానికి అవకాశము కలదు. “ధర్మి ధర్మముల 
మధ్య” భేదము లేదు, అను రెండవ పక్షమున “ధర్మ-ధర్మి” అను 
వ్యవహారమేలేదు. ఏమనగ “ధర్మముగలవాడు -ధర్మము” అని 
విడిగా లేవు కనుక అంతా ఒకటే కనుక 'ధర్మ-ధర్మి' అను మాట 
కుదరదు. 


: ధర్మః శక్తిః ధర్శిణః అన్వత్వా నన్వత్వాభ్వాం నిర్వుక్తుం వైన శక్యతే- 


యద్వా ధర్శ్మిణః సృథగుసలంభాల్‌-ధర్శః అన్య ఏన. నతు తేన 
సనంగత్త్వం ధర్శ్మిణః తదప్ప థక్సిద్ధ నిశేషణత్వాల్‌- ధర్మమనగా 
శక్తి (అగ్నికి 'తగుల బెట్టుటి అనునది ధర్మము లేదా శక్తి ఇది 
ధర్మికన్న వేలుగా ఉండునా? ఒకటిగా నుండునా? అని నిర్వచింప 
సాధ్యము కాదు. లేదా, 'ధర్మి' (అగ్ని) కన్న వేరుగా లభించుట 
వలన ధర్మము ధర్మికన్న వేయుగానున్నట్లే కాని దానికి ధర్మితో 
సంగము లేదు. ధరి శ కన్న భిన్నముగా ధర్మము ఉండదు కనుక, 
(సారాంశము (8పేజి) ('2' భిన్న వస్తువుల మధ్య 'సంగము'” 
ఉండును. ఇచ్చట ధర్మము ధర్మికి భిన్నముగనున్న గుణము కాదు. 
అగ్నికి 'తగులబెట్టుశక్తి అను గుణము కలదు. కాని అది అగ్నికన్నా 
భిన్నముగా లేదు. కనుక వాని మధ్య 'సంగము" అనుపదము 
వాడరాదు. 'ధర్మి అయిన అగ్ని మనకు లభ్యమే. దాని ధర్మమయిన 
శక్తి అగ్నివలె మూర్తముగా మనకు లభ్యము కాదు.) 


క సంకల్ఫ్ళాదీనామాత్మ ధర్మతేే, తేషాం జన్మ నాశనత్తేన ఆత్మనః 


సవికారత్త్యం స్యాతొ-సంకల్పము మొ॥ ఆత్మధర్మములు అయినచో 
ఆత్మకు గూడా వికారములు (అనగా జనన మరణములు మొ॥ 
మార్పులు) ఉన్నట్టు చెప్పవలెను. ఎందుకంటే సంకల్పము మొ॥ 
పుట్టుచుండును. తరువాత గిట్టుచుండును కదా! 


: నైన స్యాత్‌, స్వరూస నికారాభానాత్‌-ఆత ్మకు వికారములు అంటవు. 


ఏమంటే దాని స్వరూపములో మార్పు లేదు కనుక. 


('ప్ర॥వా॥ 


బా॥ 


(ప॥వా॥ 


వా॥ 
('ప్ర॥వా॥ 


బా॥ 


(ప॥వా॥ 


వాౌ॥ 


(ప॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 31 


: కిం ఈశ్వర సంకల్పాత్‌ ముక్తో జీవః పరమాణుః? ఉత వ్యాపీ?- 


ఈశ్వరసంకల్పము వలన మోక్షము పొందిన జీవుడు పరమాణువుగా 
నుండునా? (విరాట్టువలె) వ్యాప్తిగా అఖండముగా నుండునా? 


: అణురేన!-పరమాణువుగానే యుండును! 
: కథం ముక్తస్వ నర్హజ్ఞత్యమ్‌?-మటి ముక్తజీవుడు సర్వజ్ఞుడు 


ఎట్లగును? 
స్య 


: భగవదన్యగహాత్‌ ధర్మభూత జ్ఞానన్య పొ సంకోచనికాసౌ స్తః- 


భగవంతుని అన్ముగహము వలన సర్వజ్ఞత్వము వచ్చును. ధర్మ 
మయిన జ్ఞానమునకు సంకోచవికాసములు అనగా పెరుగుదల 
తయబుగుదల, ఉండును. 


: కాసా నర్తతే ముక్తః?-ఈ ముక్త జీవుడు ఎచ్చట ఉండును? 
: వరమవదే వైకుంఠే-వైకుంఠ దివ్యధామమున 
: కిం దేహీ ముక్తః ఉతాదేహః?-ముక్త జీవునకు దేహము ఉండునా? 


ఉండదా? 


్ట యద్రుచ్చయా భనతి బహువిధ స్వేచ్చగా రకరకాలుగానుండును. 
: కస్తన్య ఈళ్చురాల్‌ భేదణి- ఈశ్వరునికి అతనికి మధ్య భేదము 


ఏమి కలదు? 


: న్ధుష్వాద్య హేతుః ముక్తః పరిచ్చిన్లళ్ళు-ముక్తజీవుడు ఈశ్వరుని వలె 


(ప్రపంచ సృష్టి మొ॥ చేయలేడు. అఖండవ్యాపికాడు. ఖండస్వరూపుడు 
గానే యుండును. 


: కథం ఈశ్వరః అనరిచ్చిన్సః? స్వభిన్సు చిదచితోః సత్తేన వస్తు 


పరిచ్చేద సత్తాల్‌-అయ్యా! ఈశ్వరుడు అఖండుడు అన్నారు గదా! 
అది ఎట్టు కుదురును? [ప్రపంచమున ఆయనతో బాటు 
ఆయనకన్న భిన్నముగా ప్రతి శరీరమున 'ిత్తు,అచిత్తు' అనునవి 
కలవు కదా! వాటియందు ఈశ్వరుడు లేడు కదా! వాటితో పాటుగా, 
కదా! ఈశ్వరుడు ఉన్నది. 


: చిదచితోః అపి ఈశ్వర శరీరత్వాదినా ఈశ్వరా పు థక్తిద్ధ విశేషణ 


32 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


త్వేన ఈళ్ళుర సరిచ్చేదకత్యాభానాల్‌-చిత్తు అచిత్తులు కూడా 
ఈశ్వర శరీరములు కనుక ఈశ్వర భిన్నముగా ఉండనివి కనుక 
వాటి వలన ఈశ్వరుని “అఖండతి అను గుణమునకు భంగము 
లేదు. (ఉదా॥ కొబ్బరికాయ పీచు, టెంక, కొబ్బరి, నీరు అనునవి 
ఏకజాతీయములే. అట్లే చిత్తు, అచిత్తు గూడా ఈశ్వర ధర్మములే 
కనుక అందున్ను ఈశ్వరతత్వము కలదు. కనుక ఈశ్వర వ్యాప్తికి 
అఖండత్వమునకు భంగము లేదు.) 


“యది చిదచిద్భ్యాం పృథక్‌ ఈశ్వరః సిధ్ద్యతి, తర్హి ఈశ్వరాల్‌ 


ప్రుథగపీ చిదచితా సీధ్ధ్యత నీన - చిత్తు అచిత్తులకన్న వేణుగా 
ఈశ్వరుడు ఉన్నచో ఈశ్వరుని కన్న వేజుగా చిత్తు అచిత్తులు 
ఉన్నట్టు అంగీకరింపవచ్చును. 


ప కార్వాల్‌ పృథక్‌ కారణ సీద్దానపి కారణాత్‌ పృథక్‌ కార్యం నైన 


సీధ్ధ్య్యతి-కార్యము కన్న భిన్నముగా కారణం ఉన్నను కారణం కన్న 
భిన్నముగా కార్యము ఉండదు. 

“అజోనిత్యః” ఇతి “అజానేకా” ఇతి చ (్రుతేః చిదచితో అజతేన 
కథం తయోః ఈళ్వరస్య చ కార్యకారణ భానః?-'అజో నిత్య్వః' 
అను వేదభాగము 'అజామేకాం-” అను వేదభాగము వలన “చిత్తు, 
అచిత్తు” గూడా 'అజములుగా' అనగా పుట్టుక లేనివిగా తెలియు 
చున్నది. మణి వాటికి ఈశ్వరుడు ఎట్టు కారణము కాగలడు. 
(పుట్టుక లేని వానిని పుట్టించుట అసంభవము. పుట్టించనపుడు 
కారణములుండవు. కారణమే లేనపుడు ఈశ్వరుడు కారణమనుట 
ఎట్టు. కారణము కానిచో '“చిదచిత్తులు-ఈశ్వరుడు” వీరిమధ్య 
కార్యకారణ భావము ఎట్టు ఉండును.) 


“మూల (ప్రక్పుతేః అజత్వేనీ, దేహాద్యాకార సరిణత కార్య (పకతేః 


జన్వత్వేన తత్త్సంనృష్టచితోసి జన్యత్వాల్‌ - మూల ప్రకృతికి పుట్టుక 
లేదు. అది అజము. కాని దేహం మొ॥ దృశ్యమయిన ఆకారములుగా 
పరిణమించిన కార్య(ప్రకృతికి పుట్టుక గలదు కదా! అనగా ఈ 
దృశ్య ప్రపంచము పుట్టినదే కదా? దానియందు అనగా దృశ్యప్రపంచ 
రూపమయిన కార్య ప్రకృతి (అచితయందు కలసిన “చిత్తు గూడా 


(ప॥వా॥ 


(ప॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 33 


కార్యప్రకృతితో పాటే పుట్టినది కదా! కనుక, చిత్తు అచిత్తులు 
కార్యములే. ఈశ్వరుడు వారికి కారణమే. 


: తర్హి స్తూల చిదచితోః ప్రకతి కార్గత్యమేన న ఈళ్ళ్వర కార్యత్తమ్‌- 


అప్పుడు ఈ స్థూల చిదచిత్తులు (ప్రకృతికి పుట్టినవి కనుక (ప్రకృతి 
కార్యములు అగును.గాని ఈశ్వర కార్యములు ఎట్టగును? కావు 
గదా! కనుక ఈశ్వరునికి వాటికి కార్య కారణ భావము కుదరదు 
కదా! 


: ఘటం ప్రతి మృద ఇన స్థూలచిదచితౌ (పతి ప్రక) తేః ఉసాదానత్తేపీ 


కులాలనదీళ్వరస్వ నిమిత్త కారణత్వాత్‌-కారణములు “2” విధములు. 
1) ఉపాదాన కారణము 2) నిమిత్త కారణము. కుండకు మట్టి 
ఉపాదాన కారణము. కులాలుడు (కుమ్మరి) నిమిత్త కారణము. 
అటే స్థూలమయిన చిత్తు అచిత్తులకు ప్రకృతి ఉపాదాన కారణము. 
ఈశ్వరుడు నిమిత్త కారణము. కనుక చిత్తు, అచిత్తులకు 
ఈశ్వరునితో కార్య కారణభావము కలదు. 


: నిమిత్త కారణాల్‌ కార్యం పు థక్సిద్దమేన, కులాలాల్‌ ఘటనత్‌- 


అయినచో, నిమిత్త కారణముకన్న కార్యము వేటు అని (ప్రసిద్దమే 
కదా. “కుండవేణు, కుమ్మరి వేణు” కదా! ఆ విధముగా చిదచిత్తులు 
వేణు ఈశ్వరుడు వేటు, అని తేలుచున్నది కదా! (అదే సత్యమన్నచో 
ఈశ్వరుడు “సర్వవ్యాపి” కాడని చెప్పవలసి వచ్చును.) 


: ఈశ్వరస్య స్వతః నిమిత్త కారణత్యేపి వక్ష త్యధిష్ణానద్యారా ఉపాదానత్వ 


నుపి, ఈళ్వరాధిష్టిత ప్రకతి సరిణానుత్వాల్‌ జగతః ఈశ్వరుడు 
(ప్రపంచమునకు (ప్రత్యక్షంగా ఉపాదాన కారణం కాదు. నిమిత్త 
కారణమే. అయితే (ప్రపంచము అనగా ప్రకృతి యొక్క పరిణామమే 
కదా. ఆ (ప్రకృతిని అధిస్టించియున్నవాడు ఈశ్వరుడే. కనుక 
(పకృతి యందు అధిస్టించియున్న కారణమున ఈశ్వరుడు 
పరోక్షముగా జగత్తునకు ఉపాదాన కారణముగూడా అగుచున్నాడు. 
కనుక ఈశ్వరుడు చిదచిత్తులయందున్ను వ్యాపించియున్నాడు. 


: స్థూలచిదచితోః ఈశ్యరాప్ప థక్సిద్రత్వేసి కేనల చితః సూక్షాచితళ్చ - 


34 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


తత్స థక్సిద్ది రేవ. తదకార్యత్వాత్‌-స్థూలమయిన “చిత్తు- అచిత్తులు” 
ఈశ్వరుని కన్న భిన్నము కాకపోవచ్చును. కేవల చిత్తు, సూక్ష్మ 
మయిన 'అచిత్తు' మాత్రము ఈశ్వరుని కన్న భిన్నమయినవే. 
ఏమంటే అవి ఈశ్వర నిర్మితములు కావు కనుక. 


: నూక్ష్మచిదచితోః ఈళ్ళుర శరీరత్యాలత్‌-ఈశ్యరా- పృ థక్సీదత్వమ్‌ 


- “సూక్ష్మ చిత్తు, సూక్ష్మ అచిత్తు”-ఇవి ఈశ్వర శరీరములు కనుక, 
అవి ఈశ్వర భిన్నములు కావు. కనుక ఈశ్వరుని సర్వవ్యాపిత్వము 
నకు భంగము లేదు. 


: శరీర శరీరిణౌ పరస్త్రరం ప్రుథక్సిద్దావేవ-సూక్ష్మ చిత్తు,సూక్ష్మ అచిత్తు 


ఈశ్వర శరీరములు అనుకొన్నచో ఈశ్వరుడు ఆ శరీరములందుగల 
“శరీరి” అగును. అనగా శరీరమునకు శరీరికి భేదము కలదు. 
కనుక సూక్ష్మచిత్తు అచిత్తులకు భేదము కలదు. తద్వారా ఈశ్వర 
వ్యాప్తికి భంగము వచ్చినది. 


: మైనమ్‌, దేహాత్‌ సృథగ్‌ దేహినః లోకాంతరగంతు: సిద్ధత్వేసి-దేహినః 


వుథక్‌ దేవాస్వా- నీద్దేః-(శరీరమునకు శరీరమునకు భేదము 
అంతగా కుదరదు) అట్టు కాదు. మరణించన దేహధారి దేహమును 
విడిచి లోకాంతరమేగును. అందువలన దేహం కన్న భిన్నంగా “దేహి” 
ఉన్నట్టే. కాని 'దేహి' లేని దేహము అట్టు ప్రత్యేక ఆస్తిత్వము కలది 
కాదు. కనుక దేహికి భిన్నముగా దేహము లేదు. కనుక “శరీర 
శరీరులకు” భేదము లేదు. 


: శృశానగంతా దేసోపి దేపొనః ప్రుథక్సిద్ద ఏన-దేహమును విడిచి 


పరలోకమేగు ఆత్మ దేహము కన్న భిన్నమైనపుడు 'ఆత్మ ను 
విడిచి శ్మృశానమునకు పోవు 'దేహము” గూడ దేహికన్న భిన్నమని 
చెప్పవలెను. 


: అచేతన దేహాస్వ దేహినః పు థక్సిద్దత్వేసి చేతన దేవో సిద్ద నీవ 


అచేతన దేహము దేహికన్న భిన్నముగా ఉన్నట్టు నిరూపణ అయినను 
చేతన దేహము దేహికన్న భిన్నముగా లేనట్లే కదా! 


: తర్హి ఈళ్వరాదచేతన దేహః పృథక్సిద్ద నన-అయినచో, అచేతన 


(ప॥వా॥ 


(ప॥వా॥ 


('ప్ర॥వా॥ 


బా॥ 


(ప॥వా॥ 


వా॥ 


(ప॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 35 
దేహము ఈశ్వరుని కన్న భిన్నమని నిరూపణ అయినది కదా! 


a పరిచ్చిన్భాల్‌' బీనాదేన అచేతనస్వ పుథక్సిద్ధిః నతు న్వాసకాదీళ్ళురాల్‌- 


అట్టు కాదు. పరిమితుడైన జీవుని కన్న అచేతన శరీరము భిన్నమని 
మాత్రమే నిరూపణ అయినది. అంతేకాని వ్యాపకుడయిన ఈశ్వరుని 
కన్న ఈ శరీరము భిన్నమయినది కాదు. అనగా ఈశ్వరుడు 
దేహమును విడుచును అనునది లేదు కనుక (సర్వవ్యాపి కనుకు. 
ఈశ్వరుని కన్న శరీరము భిన్నమయినది కాదు. 


: తర్హి న్యాసకః ఈళ్చరళ్టు దేహాత్‌ పృథగ నీద్ద ఏన - అయితే, 


వ్యాపకుడైన యీశ్వరుడు దేహముకన్న భిన్నము కాదని తేలినట్టు 
కదా! 


: దేనదత్త దేహోసాధికన్య ఈళ్ళరన్య యజ్ఞదత్త దేహాల్‌ పృథక్‌ 


నీద్ధత్య్వాత్‌- దేవదత్త దేహమునందున్న ఈశ్వరుడు యజ్ఞదత్త 
దేహము కన్న భిన్నుడు అని చెప్పవలెను. 


"కధ మేకస్వాః సూక్ష్మ ప్రక్పుతేః పుథక్సిద్ధిఈశ్వరస్య?- అఖండమయిన 


సూక్ష్మప్రకృతి నుండి ఈశ్వరుడు ఎట్టు వేణుగానుండును? 


: చిదుసాధ్యపేక్షయా-“చిత్తు అనగా జీవుడు అను శరీరములోనున్నాడు 


కనుక. 


3 యద్యేనముసపొతేళ్ళరస్వ వుథక్సిద్ధిః తర్హి నిరుపాధికస్య తస్య 


అప్పు థక్తిద్ధ్ది రేన- ఉపాధి (ఆధారం)లో నున్న ఈశ్వరునికి భిన్నస్థితి 
ఉన్నచో, ఏ ఉపాధియులేని ఈశ్వరునికి అసలు భిన్నస్థితి ఉండరాదు 
కదా! 


: నిరుసాదికేశ్యరస్రైన అభానాల్‌. చిదచిద్దిశిష్లో హి ఈశ్వరః 'ఉపాధి 


లేని యీశ్వరుడు' లేడు. ఈశ్వరుడు 'చిత్తు అచిత్తులతో' కూడియే 
యుండును. (కనుక నీ ప్రశ్న అనవసరము). 


: కీద్భశం తత్‌ నైశిషప్టమ్‌? -ఆ “కూడియుండుట” విశిష్టత ఎట్టిది? 
: చిదచిబ్భరీకకత్య మిత్యుక్తమేవ-'చిత్తు-అచిత్తు' లే శరీరంగా కలిసి 


ఉండుటయే-విశిష్టత. 


36 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: తీం చిదచిదనుగతత్వం తల్గొ-అంటే! చిత్తు అచిత్తుల వెంబడి 


యుండుటయా? (వ్యాపించియుండుటయా?) 


: ఓమ్‌-అవును. 
: యద్యనుగతాల్‌ ప్పథగనుగంతన్యం న సిధ్ధం తర్హి కథం “అనుగంత్త 


అనుగంతన్య” భాన సీద్దిః? -అట్లయినచో, “అనుసరించువారు - 
అనుసరింపబడువారు గ్‌ మధ్య "'ఫేదము లేనిచో “అనుసరించుట- 
అనుసరింపబడుట” అను సంబంధము కుదరదు గదా? (దానిని 
బట్టి చిదచిత్తులు-ఈశ్వరుని మధ్య భేదమున్నట్టు అంగీకరింప 
వలయును) 


; అనుగతాల్‌ పుథక్‌ అనుగంతన్వాసిద్దానసి అనుగంతన్వాల్‌ పృథక్‌ 


అనుగతస్వ్య సిద్ర్ధత్వాత్‌-అనుసరించిన ఈశ్వరుని కన్న భిన్నముగా 
అనుసరింపవలసిన చిదచిత్తులు భిన్నము కాక పోయినను, వానికన్న 
భిన్నముగా అనుగతుడైన ఈశ్వరుడు సిద్దించును. 


ప్‌ కిమిదనునుగంతన్యం చిదచిద్ద్వయం నిత్యం నత్యం బ?- 


అనుసరింపబడవలసిన ఈ “చిదచిత్తులు” నిత్య సత్యములా? 
కాదా? 


: తథైనానిత్య సత్యములే. 


కథం నీకమేవాద్దితీయం |బన్మా ఇతి (చతన్య బవ్మాణః అద్వైత 
త్వస్వోవసత్తిః :2-ఆట్టయినచో “ బహ (మొక్కటే దానికి రెండవది 
లేదు” అను వేదవాక్యము ఎట్టు వ. నిత్య సత్యములుగా 
(బ్రహ్మకు తోడు చిదచిత్తులు ఉన్నవి కదా! 


: స్పృసమాన ద్వితీయ వస్తు రహితత్వాల్‌ ఉక్తం (బవ్మా అద్వితీయ! 


మితి శుత్వా-తనతో సమానముగా అట్టి లక్షణములుగల రెండవ 
వస్తువు ఏదియు లేక పోవుట వలన బహ్మ అద్వితీయము” అని 
చెప్పబడినది. 


: వీనం జీవోప్పుద్పితీయ ఏీన-ఈ లెక్కన జీవుడు గూడా అద్వితీయుడే. 


అట్టివాడు మరొకడు లేడు కనుక. 


: న, న్వనమానంత జీనన త్ఫాత్‌, నానా పొ జీనాః ౩-అట్ల్టు కుదరదు. 


('ప్ర॥వా॥ 


(ప॥వా॥ 


వాౌ॥ 
(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 37 


జీవులు అనేక మంది కదా! వారందరు సమానులు కనుక 
అద్వితీయులు కారు. 


: “నేహ నానాస్తే కించన” ఇతి (్రుత్యా (బన్మాణి ద్రైతం (పతిషీధ్యతే- 


“ఇచ్చట అనేక వస్తువులు లేవు. ఉన్నది ఒక్కటే” అను 'వేదవాక్యము 
(బ్రహ్మము ఒక్కటే అని, రెండవది లేదు అనియు ద్వైతమును (2 
అను భావమును) నిషేధించుచున్నది కదా! 


: అబన్నోత్మక ద్రైతప్రతిషేధపరా (శతి బహ్మము కానిది రెండవది 


ఏదియు లేదని (శ్రుతి తాత్పర్యము అంతేకాని (బ్రహ్మములు “2” 
లేవని కాదు. 


: “అనాం (బన్మోన్మీ” ఇతి (శుత్యా జీన (బహ్మోభేదః (పతిపాద్యతే- 


నేను (బ్రహ్మమును” అను వేదవాక్యము “జీవుడు (బ్రహ్మము” ఒక్కటి 
అని అద్వైతమును చెప్పుచున్నదికదా! 


క (బహ్మోత్మకో బీన ఇతి (్రుత్యర్థః-'బీవుడు (బ్రహ్మ స్వరూపుడు'-అని 


చెప్పటయే వేదార్థము. 


: కథం జీనస్వ (బహ్మోత్మకత్యమ్‌?-బీవుడు (బ్రహ్మ స్వరూపుడెట్లగును? 
బ్రహ్మ శరీరత్వాత్‌-| బహ్మకు బీవుడు శరీరము కనుక. 
2 తర్హి అచిద్రన్యనుసి బ్రహ్మాత్మక మేన-అప్పుడు 'అచిత్తు' గూడా 


(బ్రహ్మ స్వరూపమే కదా! 


; సత్వం అత నిన సర్వం ఖల్విదం (బహ్మ' ఇతి (భుతిఃనిజమే! అందుకే 


“ఇది అంతయు (బ్రహ్మమే కదా” అని వేదము చెప్పుచున్నది. 


క బహిర్ఫూ తం (బహ్మోవీ జీనన్వ శరీరమేన-బాహ్యమయిన యీ 


“అచిత్తు' రూపమయిన (బ్రహ్మ గూడా జీవుని శరీరమే గదా! 


౩; ఓమ్‌-అవును 
ః కథం అనుగతస్య జీనస్య (బ్రహ్మణః ప్రుథగసీద్ధి:?-అనుగతుడైన 


జీవుడు బ్రహ్మకన్న వేరుగా ఏల సిద్దింపడు? 


? న కేనలం అంతస్గమేన నస్తు అనుగతమ్‌ కింతు బహిరంతర్వ్యాపక 


మేన. వ్యాపకత్యం హీ అనుగతత్వమ్‌- 'అనుగతం' అంటే కేవలము 


38 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥1వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


లోపల వ్యాపించినది అని అర్థము కాదు. లోపలను, బయటను 
వ్యాపించినదే అనుగతము. అనుగతము అనగా లోపల బయట 
వ్యాపించినది అని అర్థము. 


ః కినుస్మాత్‌ భిన్భాత్మజ్ఞానాత్‌ ఫలమ్‌?-ఇలా భిన్నమయిన ఆత్మ 


జ్ఞానము వలన ఏమి ఫలము? 


ః నిరంజనః పరమం సామ్యము పైతి” ఇతి శ్రుతం ఈళ్వర సామ్యమేన- 


“అట్టివాడు భగవంతునితో పరమ సమానత్వమును పొందగలడు” 
అనే వేద వాక్యము వలన ఈ ఆత్మజ్ఞానమునకు ఫలము ఈశ్వర 
సామ్యము పొందుటయే. 


ః (య, ఉ దరనుంతరం కురుతే అథ తస్య భయం భనతి” ఇతి 


భయం (శ్రూయతే -'కొంచెము భేదమును భావించినను అట్టి వానికి 
భయము కలుగును” అనే వేదవాక్యము వలన 'భిన్న' ఆత్మజ్ఞానము 
భయ హేతువు కదా! 


ః అబహ్మోత్మక జీనదర్భనన్య భయ హేతుత్త్యముక్తం (్రుత్యా-ఆ 


వేదవాక్యమునకు అర్థము అది కాదు. బీవుడు (బ్రహ్మస్వరూపుడు 
అయిననూ కానట్టు దర్శించుట భయహేతువు అని అర్థము. బీవ 
(బ్రహ్మలు లేరని కాదు. 


ః పరిచ్చిన్ల జీనస్ఫ కథం అపరిచ్చిన్లు బ్రహ్మసామ్యుమ్‌ -ఖండస్వరూపు 


డయిన జీవునకు అఖండమయిన (బ్రహ్మముతో ఎట్టు పోలిక 
కుదురును? 


. సర్వజ్ఞాత్వాది గుణతః-సర్వజ్ఞత్యము మొదలైన గుణముల వలన 
ః యది బుస్మాభిన్ల ద్రష్ట్ర జీవసిద్ధిః తర్హి 'నాన్యోలోస్తే ద్రష్టా ఇతి శ్రుతి 


విరోధ బ్రహ్మకు భిన్నముగా సర్వజ్ఞుడైన మరొక జీవుడు ద్రష్టగా/ 
సాక్షిగా ఉన్నట్టు తేల్చినచో “ఆత్మ కన్న మరొక (ద్రష్ట లేడు' అను 
వేదవాక్యము విరోధించును గదా? 


ః న, బన్మాదస్త్ర పురుషాభాన సరత్వాల్‌ తస్వాఖ జీనా పౌ స్వాన్‌ 


పరస్తురం సళ్ళంతి దేహాదింళ్ల, నతు (బ్రహ్మా సళ్ళంతి, (బ్రహ్మా తు 
నర్వనువీ, అతో సన (బ్రహ్మణః నర్హజ్ఞతమ్‌-ఆ వాక్యమునకు 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 39 


తాత్సర్యము అది కాదు. (బ్రహ్మను చూచు పురుషులు ఎవరును 
లేరు. (బ్రహ్మమును (బ్రహ్మమే చూడగలడు. జీవులు తమను, సాటి 
జీవులను మాత్రమే దర్శింపగలరు. బ్రహ్మము సర్వమును దర్శింప 
గలడు. కనుక (బ్రహ్మము సర్వజ్ఞత కలది. 


ః జీవోసి బన్మా సళ్వత్యేన ద్రుళ్వతే తు అగ్ర్య్యయా బుద్దా ఇతి (శ్రుతేః 


- 'ఏకాగ్రమయిన బుద్దిచేత భగవంతుడు దర్శింపబడును” అను 
వేదవాక్యము (ప్రకారము జీవునకు బ్రహ్మ దర్శనము కలదని తెలియు 
చున్నది కదా. కనుక జీవుడు గూడా తనను (బ్రహ్మను (బ్రహ్మవలె 
దర్శించును. 


ః వరోక్షమేన (బహ్మ పళ్ళతి న తు ప్రత్యక్షమ్‌- జీవునకు బ్రహ్మ 


దర్శనము (ప్రత్యక్షము) జరుగదు. కనుక బ్రహ్మద్రష్ట కాడు. 


ః (బహ్మోపి జీనం నరోక్షమేన పళ్ళతి- (బ్రహ్మ గూడా బీవుని పరోక్షము 


గానే చూచును. 


ః న అన్యన్హనళ్లన్ల అభిచాకళీతి, సాక్టీచి ఇత్యాది (శ్రుతేః- లేదు 


(బ్రహ్మము జీవుని ప్రత్యక్షముగానే చూచును. “పరమాత్మ వెలుగు 
చున్నాడు. సాక్షిగానున్నాడు' అను వేద వాక్యములు ఇందుకు 
(ప్రమాణము. 


ః ముక్తబీనః ప్రత్యక్షమేన పళ్ళతి బ్రహ్మా, నర్వజ్ఞత్వాల్‌- మామూలు 


జీవుడు చూడలేక పోయినను, ముక్త జీవుడు బ్రహ్మను ప్రత్యక్షముగా 
చూడగలడు గదా! అతడు సర్వజ్ఞుడు గదా! కనుక ముక్తజీవుడు 
ద్రష్టయే. 


౩; ఓమ్‌-అవును. 
ః కథం (శ్రుత్యవిరోధః?-అట్లయినచో బ్రహ్మము కన్న ద్రష్టలేడు' అను 


వేద వాక్యము ఎట్టు కుదురును? 


ః నంసారనుండలే నాన్యో తోస్తే దష్టా ఇతి శ్రుత్యాళశయాత్‌. యద్వా 


నుక్తోవీ నరనుపదనిలయం నారాయణమేన నళ్ళతి, నతు 
సర్వాంతరం (బ్రహ్మ. అద్ద శ్వత్వాత్తస్వ- సంసార మండలమున ఉన్న 
జీవులను దృష్టిలోనుంచుకొని వేదము 'పరమాత్మకన్న (ద్రష్టలేడు' 


40 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


అను చెప్పినది. ముక్తజీవులను గూర్చికాదు. లేదా, ముక్తజీవుల 
యినను వైకుంఠవాసి అయిన నారాయణుని మాత్రమే చూచును. 
సర్వవ్యాప్తమయిన (బ్రహ్మమును చూడలేరు. అట్టి బ్రహ్మము 
అదృశ్యము కనుక. కనుక ముక్తజీవులయినను పూర్తిగా (ద్రష్టలు 
కారు. పరమాత్మయే (ద్రష్ట 


ః హంత! తర్హి ఈశ్వర నీక నన ద్రష్టా ప్రక్రుతి పురుషా తు దృశ్యానేన- 


ఆహా! అయితే, ఈశ్వరుడు ఒకడే ద్రష్ట, ప్రకృతి పురుషులు ద్రష్టలు 
కారు దృశ్యులు మాత్రమే. అంతేకదా! 


* పురుషో దమ్హాసి-పురుషుడు దృశ్యుడే కాడు [ద్రష్ట గూడా అగును. 
౩ కథం నీకస్య ద్రష్ట దృశ్య భానదాయమ్‌?-ఒకడే అటు (ద్రష్ట ఇటు 


దృశ్యుడు గూడా ఎలా అగును? 


ః ఉససద్యత నన దష్ట్ర దృళ్ళత్యయోరినిరోధాత్‌, దేనదత్తో పొ 


నిష్ణుదత్తం పళ్ళతి తేన దృళ్ళతే చేతి-కావచ్చును. విరోధము లేదు. 
దేవదత్తుడు విష్ణుదత్తుని చూచును. విష్ణుదత్తునిచే చూడబడును. 
కనుక ఒక వ్యక్తియే (ద్రష్ట, దృష్యుడు కావచ్చును. 


ః దేహేంద్రియాది సంఘాత వీన దృ శ్యతే- జీవుడు దృశ్యుడు కాడు. 


నీవు 'దృశ్యుడు' అని భావించునది దేహేంద్రియముల సమూహమే 
తప్ప అందలి జీవుడు కాడు. కనుక జీవుడు ద్రష్టయే కాని దృశ్యుడు 
ఎట్టగును? 


ః తర్హి సంఘాత నీన సళ్ళతి - అట్లయినచో జీవుడు [ద్రష్ట గూడా 


కాలేడు. కేవలము శరీరేం(ద్రియ సమూహమే మటతొక శరీరేంద్రియ 
సమూహమును చూచుచున్నది. 


ః అనాం ప్రత్యయ నిషయో జీనః వళ్ళతి 'అనామిముం సళ్వామి?” ఇతి 


అనుభనాత్‌- 'నేను వీనిని చూచుచున్నాను” అను, అనుభవము 
(ప్రకారము 'నేను’' అను పదము వలన జీవుడు చెప్పబడును. కనుక 
జీవుడే (ద్రష్ట. 


ః తర్హి జీన ఏనద్రుళ్వతే/ నూనుయం పళ్ళతి” ఇతి అనుభనాల్‌- 


అట్టయినచో జీవుడే చూడబడుచున్నాడు. 'నన్ను వీడు చూచు 


'ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 41 


చున్నాడు" అను వాక్యములోని “నన్ను అను పదము జీవుని 
సూచించును గదా! 


ః నంఘాతే ఆత్మాభినూనాల్‌ జీనస్వ్య దృశళ్ళత్యం నిస్టుదత్తో పొ జీనః 


దేనదత్తం దృష్టా! గౌరోయం న్టూలోయం॥ ఇతి వత్యోతి - 
“శరీరేంద్రియ సమూహమే తాను, అను శరీరాభిమానము వలని 
బీవుడు కనబడుచున్నట్లు' అనిపించుచున్నది. కాని వాస్తవముగా 
చూచునది 'శరీరమునే”. విష్ణుదత్తుడు దేవదత్తుని చూచి “ఈ 
దేవదత్తుడు పచ్చని వాడు, లావుగానున్నాడు” అని భావించుట 
శరీరమును బట్టియే గదా! కనుక జీవుడు శరీరమునే చూచును 
గాని జీవుని చూడ లేడు. కనుక జీవుడు దృశ్యుడు గాడు. 


ః తథా సంఘాత వీన వశ్వతి చక్షుష ఏవ ద్రష్ట్ర త్వాత్‌- అట్టయినచో 


చూచువాడు మాత్రము జీవుడని యేల చెప్పవలె. శరీరేంద్రియ 
సమూహమే చూచుచున్నదని చెప్పవచ్చును. ఎటూ, చూచునది కన్నే 
కదా. 


* మైనం, చక్షుషః కరణత్వాల్‌ ఆత్మనః కర్పత్వాల్‌. చ “చక్షుషా సళ్వామి, 


ఇతి పొ అనుభనః-అట్టు వీలు లేదు. కన్ను సాధనము. జీవుడు కర్త. 
జీవుడు కంటితో, చూచును. కంటితో చూచుచున్నాను” అనిగదా 
అనుభవము. 


ః తర్హి అంతఃకరణ నుస్తు ద్రష్ట -అయినచో అంతఃకరణమే ద్రష్ట = 


చూచునది. 


: అంతఃకరణన్య కరణత్వేన కర్భత్యా సంభనాత్‌. “నునసావా మిదం 


నునోమి” ఇతి అనుభనాచ్చ-అంతఃకరణము ఒక సాధనమే కాని 
కర్తకాదు కదా. “మనస్సుతో నేను మననం చేస్తున్నాను” అని కదా 
అనుభవం. ఇందులో 'నేను” కర్త. మనస్సు-మననానికి సాధనము 
కదా. 


ః యస్సంఘాతం సళ్వతి సః ఆత్మానం వళ్వతి. అన్యం జీనం చ 


నళ్వతి-సరే శరీరేంద్రియ సమూహమును ఎవడు చూచునో వాడే 
ఆత్మను, ఇతర జీవుని చూచును. 


42 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥1వా॥ 


అద్వైత విజయః 


౩ అద్రుశ్వత్వా దన్యస్య న హి ఆత్మానమిన అన్యం బీనం కోసి సాక్షాత్‌ 


సళ్ళతి, అన్యథా జీవాంతరానుభూయనూన నుఖదుఃఖాది సాక్షాత్కా 
రాసత్తేః జీవస్య-కాని ఆ చూచువాడెవడైనా ఇతర జీవుని చూడలేడు. 
తన ఆత్మను మాత్రమే కనుగొనగలడు. లేనిచో ఇతర జీవులు 
అనుభవించు సుఖదుఃఖములు కూడా, చూచే జీవునకు సాక్షాత్క 
రించును. 


ః జీనస్య జీనాంతరాద్రుళ్వత్వేసి బహ్మాద్రుళ్వత్త మస్పేన న్వుద్ధుళ్వ 


తనల్‌. జీనో సొ ఆత్మానం నేత్తి -జీవునకు తన గురించి 
తెలియును కదా!. అట్టే జీవుని గూర్చి బ్రహ్మమునకు తెలియును. 
(బ్రహ్మ ద్రష్ట జీవుడు బ్రహ్మకు దృశ్యుడు. మజొక జీవునకు జీవుడు 
కనబడక పోవచ్చును అంతే. 


ః కర్మ కర్ణ) నిరోధాత్‌ న స్వద్దుశ్వత్తం స్వస్వ-కర్తయే కర్మ ఎట్టగును? 


కర్మ కర్త ఎట్లగును? కనుక తనను తాను చూడటం కుదరదు. 


* 'నూనుసాం జానామి” ఇతి అనుభనః కథమ్‌?-కుదురుతుంది. తనే 


కర్త, కర్మ కావచ్చును. లేకపోతే నన్ను నేను ఎజుగుదును అను 
వాక్యము కుదరదు గదా!. అందులో ఒకడే కర్త, కర్మ గదా. 


ః స్వృప్రకాళత్యా జ్ఞీనస్ఫ, చక్షురాది వ్యాపారం నినా జీవో పొ స్వయనున 


భానతే-జీవుడు స్వయం(ప్రకాశకుడు. అతనికి తనను గూర్చి 
తెలిసికొనుటకు కన్నులు మొ॥ అవసరము లేదు. ఆత్మజ్ఞానము 
స్వయముగా దీపమువలె భాసించును. 


౩ కుతః న్వప్రకాళత్తమ్‌?-జీవునకు ఈ స్వయం(ప్రకాశము ఎట్టు 


అబ్బినది? 


క జ్ఞానస్త్వరూపత్యాత్‌, జ్ఞానం హి ఆత్మాననున్వాంళ్ళు అనభాసయతీతి, 


స్వప్రకాళమ్‌-బజీవుడు జ్ఞానస్వరూపుడు గదా। జ్ఞానము (దీపమువలె) 
తనను ఇతరులను (ప్రకాశింపజేయును. కనుక జ్ఞానమును 
స్వప్రకాశము అందురు. 


| జ్ఞానం జ్లేయమేన అనభానయుతి, జ్ఞానం తు జ్ఞానాంతరేణ 


అనభాన్యతే నత్తాల్‌ అనువ్యనసాయన్య-జ్ఞానము జ్ఞేయమునే 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 43 


ప్రకాశింపజేయును. తనను ప్రకాశింపజేయదు. జ్ఞానము మటియొక 
జ్ఞానము చేత అనగా అనువ్యవసాయము చేత (ప్రకాశింప 
జేయబడును. అనువ్యవ సాయమున్నది కదా! (అనగా ఘటమును 
చూచినవానికి ఇది ఘటము అను జ్ఞానము కలుగును. ఈ జ్ఞానము 
వలన జ్ఞేయ మయిన ఘటము తెలియుచున్నది. ఇట్టి జ్ఞానము 
తనకు కలిగినది అను విషయము మటొక జ్ఞానము చేత తెలియ 
బడును). 


ః తచ్చ జ్ఞానాంతరం కేన అనభాస్వతే?-ఆ మజియొక జ్ఞానము దేనిచే 


ప్రకాశింపజేయబడుచున్నది? 


ః అన్యేన జ్ఞానాంతరేణ-దానిని మజీయొక జ్ఞానము (ప్రకాశింప 


జేయును. 


ః తదపీ కేని-ఈ జ్ఞానమును ఏది ప్రకాశింపచేయును? 
; తతోసీ అన్వేన-అది మరొక జ్ఞానము చేత 
ః తర్హి అననస్థాదోషః-అయితే అనవస్థ అను దోషము వచ్చును గదా! 


అంటే మజొక జ్ఞానము చేతి అని అలా చెప్తుచుండవలసినదే గదా! 
9 


ః తథా చేత్‌ జ్ఞానం (బహ్మ౭ణా భాస్యతే-అట్రెతే, జ్ఞానమును (బ్రహ్మమే 


ప్రకాశింపజేయును. 


ః తచ్చ (బన్మా జ్ఞానస్వరూపం ఖలు-ఐనచో, ఆ (బ్రహ్మము కూడా 


జ్ఞానస్వరూపమే కదా!. 
Sy 


౩ భనతు, జీన స్వరూపజ్ఞానాల్‌ బ్రహ్మజ్ఞానం విలక్షణమితి బ్రన్మోన 


ఖాస్వ ఏవ జీనః-అగుగాక! జీవుని రూపమయిన జ్ఞానముకన్న బ్రహ్మ 
స్వరూపమయిన జ్ఞానము భిన్నమయినది. కనుక బీవుడు (బ్రహ్మము 
చేత (ప్రకాశించును. 


శ (టబన్మాన్వురూనం జ్ఞానం కేన భాన్యతే-( బ్రహ్మము జ్ఞానరూప 


మయినచో ఆ జ్ఞానమును ఎవరు ప్రకాశింపచేయును? 


ః స్వేనైన - స్వయముగానే 
౩ కుతః - ఎందువలన? 


44 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥1వా॥ 


అద్వైత విజయః 


ః స్వయం(స్రకాళత్వాల్‌ - స్వయముగనే (ప్రకాశించునది కనుక 
ః కిం నూనమ్‌? - బ్రహ్మము స్వయం(ప్రకాశమని ఏమి ప్రమాణము? 
ః 'తమేన భాంతనునుభాతి సర్వమ్‌” ఇతి శ్రుతి=ఈ ప్రపంచము 


అంతయు, వెలుగుచున్న ఆ (బ్రహ్మమును బట్టియే వెలుగుచున్నది. 
(దీపము చుట్టూ ఉన్న వస్తువులు వెలుగుచున్న దీపమును బట్టి 
వెలిగినట్లు) 


౩? కోభేదః బీన (బహ్మస్తరూప జ్ఞానయోః?-అయ్యా, బీవ స్వరూప 


మయిన జ్ఞానమునకు (బ్రహ్మ స్వరూపమయిన జ్ఞానమునకు మధ్య 
ఏమి భేదము? 


ః (బ్రన్మా ప్రకాళ్ళత్య స్వప్రకాళ్ళత్య రూసః అయమేన-ఏమి భేదమా? 


ఇదే భేదము. జీవస్వరూపజ్ఞానము (బ్రహ్మజ్ఞానము చేత ప్రకాశించును 
(బ్రహ్మజ్ఞానము స్వయం(ప్రకాశము-ఇదే తేడా. 


; స చ కిం ప్రయుక్తః?-ఈ భేదమునకు కారణమేమి? 
ః పరిచ్చిన్లత్వా పరిచ్చిత్సత్స్వ ప్రయుక్తః-బీవుడు పరిచ్చిన్నుడు అనగా 


ఖండ స్వరూపుడు. (బ్రహ్మము అపరిచ్చిన్నము అనగా అఖండము. 
వారి జ్ఞానములున్ను అట్టివె. అదే కారణము. 


ః జ్ఞానేన జయం సరిచ్చిద్యతే నతు జ్ఞానం కేనానీ, ఇతి అపరిచ్చిన్లు 


మేన జ్ఞానమ్‌-జ్ఞానము వలన జ్ఞేయము పరిచ్చిన్నమగును. కాని 
జ్ఞానము దేని చేతను ఎపుడును పరిచ్చిన్నము కాదు. కనుక జ్ఞానము 
ఎపుడును అపరిచ్చిన్నమే. (అనగా జ్ఞానము విశాలము. జ్ఞేయములు 
ఖండములు) 


౩ జ్ఞానమపీ సరిచ్చిద్యత ఏన. దేవ దత్తస్య కౌముదీ నూత జ్ఞానమస్త, 


నిష్ణుదత్తస్య భాష్వాంత జ్ఞాననుస్తీ” ఇత్యేనం ప్రతీతేః -జ్ఞానము గూడా 
పరిచ్చిన్నము అగును. దేవదత్తుడు వ్యాకరణశాస్తములో 'కౌముది' 
మాత్రమే చదివెను. విష్ణుదత్తుడు భాష్యము వరకు చదివెను. 
ఇందులో దేవదత్తుని జ్ఞానము చిన్నది, విష్ణుదత్తుని జ్ఞానము 
పెద్దది-అను కొలతలు కలవు కదా. కనుక జ్ఞానము కూడా 
ఖండమగును. కొలతలలో తేడాలుండును. 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 45 


ః మైనమ్‌. తత్ర కౌముద్యాది నిషయ నరిచ్చేద నీవ, నతు తద్‌ జ్ఞాన 


పరిచ్చేద్వ జ్ఞానగత అల్పత్య మవాత్తయోః, జ్లేయోపాధి ప్రయుక్త 
త్యాత్‌-అలాకాదు. అచ్చట కౌముది” మొ। విషయముల యొక్క 
పరిమాణము అది. అంతేతప్ప జ్ఞాన పరిమాణము కాదు. జ్జేయం 
అయిన కౌముది మొ॥ వాని అల్పత్వమును బట్టి జ్ఞానము అల్ప 
మనిపించును. భాష్యము మొ॥ వాని అధికత్వమును బట్టి అధికము 
అనిపించును. అంతేకాని జ్ఞానమునకు పరిమాణము లేదు. అది 
అఖండము (అంటే సముద్రమున మన పాత్రలో తెచ్చిన నీరువలే 
జ్ఞానము తేడా) 


౩ జానానాం నానాత్వాల్‌, అస్యేన సరిచ్చేదః-జ్ఞానములు అనేకములు. 
Eg a 


కనుక వానికి పరిచ్చేదములు అనగా “ఇంత, అంత” అను కొలతలు 
కలవు. 


ః విషయ నానాత్త ప్రయుక్త మేన జ్ఞాననానాత్వమ్‌, న న్వతః ఇతి నీక 


మేన జ్ఞానమ్‌, యద్వా వుత్తి జ్ఞానాన్యేన నాన్నా నతు చైతన్య రూసం 
జ్ఞానమ్‌-బ్ఞానములు అనేకములు అనుట భ్రమ. విషయములు 
అనేకములు కనుక ఆ విషయ జ్ఞానములు అనేకములనిపించు 
కొనును. కాని స్వయంగా జ్ఞానములు అనేకములు కావు కనుక 
జ్ఞానము ఒక్కటే. లేదా, 


వృత్తి జ్ఞానములు అనేకము. చైతన్య రూపమయిన జ్ఞానము ఒక్కటే. 
(వృత్తి జ్ఞానము అనగా మనకు కలుగు అన్నిరకముల విషయ 
జ్ఞానములు. ఉదా॥ ఇది కుండ, నేను సుఖంగా ఉన్నాను, ఇది 
నాది మొ॥ భావములు అన్నియూ వృత్తి జ్ఞానములే). 


ః వుత్తి జాననత్‌ జీన చైతన్యనుపి సరిచ్చిన్సమేవావృత్తి జ్ఞానము వలె 
= జా Pa = ౯౬ 


జీవ చైతన్యము గూడా పరిచ్చిన్నమే. అనగా ఖండరూపమే. 


ః తర్హి క్షణికనుసి స్వాదేవాఅయినచో క్షణికము గూడా కావలయును. 
౩ వరిచ్చిన్స మపి చైతన్యం నిత్యమేన, ఈళ్వర సంకల్ప నశాల్‌- 


క్షణికము కాదు. జీవ చైతన్యము ఖండమయినను నిత్యమే. కారణం 
ఈశ్వరుని సంకల్పము. 


46 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


ః కేన పరిచ్చిద్యతే జీన చైతన్యమ్‌? - జీవ చైతన్యమును ఎవరు 


పరిచ్చిన్నము చేసెదరు? (అంటే అదిగాక మిగిలిన చోటున 
వ్యాపించిన వస్తువేది అని అర్థము) 


ః (బ్రహ్మ చైతన్వేనాబ్రహ్మ చైతన్యము చేయును. (అనగా బ్రహ్మ 


చైతన్యము వ్యాపించియుండును). 


ః కస్మాత్‌ ?- ఎందువలన? 
క సరిమితత్వాల్‌ - జీవుడు ఖండమయిన చైతన్యము అగుట వలన 
2 (బ్రన్మా చైతన్యం కేన సరిచ్చిద్యతే బ్రహ్మ చైతన్యమును ఎవరు 


ఖండము చేసెదరు? 


$ న కేనాసి -ఎవరును చేయరు. 
క కస్మాత్‌? -ఎందువలన? 
ః అవరిమితత్వాత్‌ - అఖండమగుట వలన (అంటే సర్వత్ర అదియే 


వ్యాపించుట వలన) 


ః (బ్రహ్మ నకమేన సర్వమాత్మానం చ నేత్తి బీనస్తు ఆత్మానం జగచ్చు 


నేత్తి న తు బన్మా, దేనోది జగత్తు న కినుపి నేత్తీతి దృళ్వమేన, 
ఇత్య(త కిమ్‌ నూనమ్‌?-“బ్రహ్మ” ఒక్కటే. తనను సమస్తమును 
ఎబుగును. జీవుడు తనను ప్రపంచమును ఎణుగును. 
(బ్రహ్మమును ఎజుగడు. దేహాది జడ ప్రపంచము (అచిత్తునకు 
ఏమియు తెలియదు. అది కేవలము దృశ్యమే” ఈ విషయములకు 
ప్రమాణము ఏమి? 


ః దేసో- నవో- క్షా మనవో భూతనూత్రా నాత్మాననున్యం చ నిదుః 


సరం యత్‌, సర్వం వునూన్వేద గుణాంళ్ళ తద్‌జ్ఞా న నేద సర్వజ్ఞ 
నునంత మీడే. ఇతి భాగనతమ్‌. 'స వేత్తి నేద్యం న చ తస్వాప్తి 
నేత్తా” ఇతి (్రుతిళ్ళు. - 2” ప్రమాణములు కలవు. 1. భాగవతము. 
2 శ్రుతి 1. దేహము (ప్రాణములు ఇంద్రియములు మొ॥నవి తమను 
ఇతరులను గూడ ఎజుగవు. అవి జడములు. పురుషుడు ఈ 
సమస్తమును ఎణుగును. వీరెవరునూ ఎజుగని ఆ సర్వజ్ఞాని 
స్తుతించెదను”-భాగవతము. 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామకఠాయ కవి 47 


2. ఆయన వేద్యమును అంతటిని ఎజుగును. ఆయనను తెలిసిన 
వారు ఎవరును లేరు-(శ్రుతి. 


ః స ఈళ్చురో వేద్యం జగదేన వేత్తి, న తు నేత్తారం జీవమ్‌-ఈశ్చరుడు 


తెలియదగినదైన ప్రపంచమునే తెలియును కాని వేత్త అయిన జీవుని 
తెలిసికొనడు. అతడు వేద్యుడు కాడు కనుక. 


ః నేత్తుః జీనస్వాసి (బవ్మా నేద్యత్వాత్‌-అట్టు కాదు. జీవుడు వేత్త 


అయినను వేద్యుడే. (బ్రహ్మమునకు వేద్యుడు. కనుక పై శ్రుతిలో 
వేద్యం అనగా జీవుడున్ను వచ్చును. కనుక జీవుడు (బ్రహ్మకు 
తెలియదగినవాడు. 


ః కథం వేత్తుః వేద్యత్వమ్‌?-వేత్త అయిన జీవుడు వేద్యుడు ఎట్లగును? 


అనగా తెలిసికొనెడి జీవుడు తెలియదగినవాడు ఎట్లగును? 


ః శ్రుత్యాదిప్రామాణ్యాత్‌-వేదము మొ॥ ప్రమాణములు వలన. 
ః (బ్రహ్మో- వి జీనస్వ అసరోక్షమేన. 'యత్సాక్షాదసరోక్షాల్‌' ఇతి శ్రుతేః 


-(బ్రహ్మ గూడా జీవునకు పరోక్షము కాదు. (ప్రత్యక్షమే. పైన చెప్పిన 
వేద వాక్యము అందుకు ప్రమాణము. కాగా (బ్రహ్మయు జీవునకు 
వేద్యుడే. 


ః (బ్రహ్మణ నన బ్రన్మా అసరోక్షం ఇతి (తుత్వర్హాల్‌ -బ్రహ్మకే బ్రహ్మ 


అపరోక్షము అనగా ప్రత్యక్షము అని వేదార్థము. 


౩? కథం బీనః (బ్రహ్మో సరోక్షః రూసరహితత్యాత్‌- రూపరహితుడైన 


జీవుడు బ్రహ్మకు మాత్రము ఎట్టు ప్రత్యక్షమగును? 


ః నీరూసస్వాని సుఖాదేః యథా జీవాసరోక్షత్యం తద్వత్‌- రూపము 


లేని సుఖదుఃఖాదులు జీవునకు ఎట్టు ప్రత్యక్షమగుచున్నవో అట్టే 
రూపరహితుడైన జీవుడు బ్రహ్మకు ప్రత్యక్షము కావచ్చును. 


ః యది జీనస్య సర్హదాపి సరోక్షం బన్మా తర్హి తత్‌ నాస్త్రేన- జీవునకు 


(బ్రహ్మము సర్వదా పరోక్షముగా నుండినచో అనగా (ప్రత్యక్షము 
కానిచో అసలు బ్రహ్మము లేదనవచ్చును కదా!. 


క న్వర్ణాదినల్‌. శాస్త్రప్రామాణ్యేన అస్తీత్యం (బహ్మాణఃస్వర్గము కనబడక 


48 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 
పోయినను శాస్త్ర 'ప్రమాణముల వలన ఉన్నదని భావించి నట్టు 
(బ్రహ్మయొక్క అస్తిత్వమున్ను శాస్త్ర ప్రమాణముల వలన గుర్తింప 
వచ్చును. 


ః న్వర్లోపి బీనన్య భోగసమయే ప్రతృక్షూ-స్వర్గము జీవునకు భోగ 


కాలమున ప్రత్యక్షమగును కదా!. 


* తర్లి ధర్మాదినదితి నిద్ది- అయినచో ధర్మము మొ॥ వాని వలె 


(బ్రహ్మకు అస్తిత్వము అందుము. 


ః ధర్భః ఖలు అనుమేయః- ధర్మము (ప్రత్యక్షము కాదు. అనుమేయమే 


అనగా ఊహింపబడునది. 


ః (బహ్మావ్యనుమేయమేన-బ్రహ్మయు ఊహింపదగినదే. 
౩ కథం తర్హి శాస్త్ర స్రనూణకం (బ్రహ్మా ?-అప్పుడు (బ్రహ్మకు శాస్త్రము 


'ప్రమాణమని యేల చెప్పితివి? 


ః (ఉతృనుగృహీతానుమానగమ్యత్వాత్‌-వేదముతో గూడిన అనుమాన 


ప్రమాణముతో ఊహింపబడును. 


ః కీం లింగం (బహ్మోనుమానకమ్‌?-([బ్రహ్మను ఊహించుటకు పనికి 


వచ్చు లింగము (హేతువు) ఏమి? 


ః జగిజ్ఞన్మాదికం, జీనసారతంత్రం బ-ప్రపంచము పుట్టుట, జీవుల 


పరాధీనత-మొ॥ లింగములను బట్టి బ్రహ్మము ఊహింపదగును. 


ః ప్రకతి వరతంధతో నీవ జీన ప్రకతి జన్యమేన జగచ్చు-బీవుడు 


పరాధీనుడే- కాని (ప్రకృతికి పరాధీనుడు. (ప్రపంచము పుట్టినది. 
కాని ప్రకృతి వలన పుట్టినది. కనుక పైన చెప్పిన లింగముల వలన 
ప్రకృతిని ఊహింపవచ్చును. (బ్రహ్మమునకు అవి లింగములుకావు. 


ః జడా ప్రక్షతిః జీనాన్‌ ప్రతి నేష్టే. ఈశ్వర సరతంత్రా చ సా, 


ఈళ్చరాధిష్టిత ప్రక తిత ఏన జగజ్జన్యాదికమ్‌ -ప్రకృతి జడమయినది. 
దాని వలన చైతన్య రూపులయిన జీవులను జడ ప్రకృతి సృష్టింప 
జాలదు. (ప్రకృతి ఈశ్వర పరాధీన. కనుక ఈశ్వర సహితమయిన 
ప్రకృతి వలన సృష్టి మొ॥ కనుక సృష్టి మొ॥ ఈశ్వరలింగములే. 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరఠాయ కవి 49 


ః తచ్చ బ్రన్మా సరతంత్రమ్‌-ఆ (బ్రహ్మయు పరాధీనమే. 
ః న న తత్సనుశ్ళాభ్యధికళ్ళ దృశ్యతే” ఇతి శ్రుతేః బన్మోధిక వస్త్ర 


భానాల్‌ - కాదు “బ్రహ్మముతో సమానుడు గాని అధికుడు గాని 
లేదు” అను (శ్రుతి వాక్యమును బట్టి బ్రహ్మమును మించిన వస్తువు 
లేదు. 


ః (బబహ్మోపి సృష్ట్యాదిషు అస్వుతంతమేన. కాలాది నవ్వ సేక్షత్తాల్‌- 


సృష్టి మొ॥ వానియందు బ్రహ్మము గూడా పరాధీనమే. దానికి 
కాలము మొ॥ కావలెను కదా. 


క ఈశ్లరోకక్తి నిశేషత్యాల్‌ కాలాదీనాం, ఈళ్వరస్య పొ బహ: శక్తయ 


స్పంతి, పరాస్య శక్తిః నివిధైన త్రాయతే, స్వాభానికీ జ్ఞానబల క్రియాచ 
ఇతి శ్రుతే౯నీవు చెప్పు కాలాదులు ఈశ్వరుని శక్తి విశేషములే. 
ఈశ్వరునికి అనేక శక్తులు కలవు. చూ॥శ్రుతి. బ్రహ్మము యొక్క 
శక్తి వివిధ రూపములుగా నున్నది. సహజ మయిన జ్ఞానబల 
క్రియలున్ను' కనుక ఈశ్వరుడు పరతం|త్రుడు కాడు. 


ః తచ్చ (బ్రహ్మ ప్రత్యగాత్మెన - ఆ బ్రహ్మ ప్రత్యగాత్మయే 
ః న, సరనూత్మైన (బహ్మ, పూర్ణత్యాత్‌. ప్రత్యగాత్మా తు జీన నీవ, 


పరిచ్చినత్వాత్‌కాదు. పరమాత్మయే బ్రహ్మము, పూర్ణుడు కనుక, 
ప్రత్యగాత్మ జీవుడే, పూర్ణుడు కాడు కనుక. 


౩ ద్రత్యగాత్మాపీ అవరిచ్చిన్లు వీన-ప్రత్యగాత్మయు అనగా జీవుడున్ను 


పూర్ణుడు. పరిచ్చిన్నుడు కాదు. 


ః న “నాలాగ శతభాగస్య శతథా కల్పి తన్య చ భాగో జీనన్య నిజ్రేయః: 


” ఇతి శ్రుతేః -జీవుడు పూర్ణుడు కాడు. ఏమనగా “వెంట్రుక చివజను 
100 భాగాలు చేసి, అందులోని ఒక భాగమును మణుల 100 
భాగములుగా చేసినచో ఆ భాగమంతటివాడు జీవుడు” అని వేదము 
జీవుని అత్యంత స్వల్ప పరిమాణముగా చెప్పినది కనుక జీవుడు 
పూర్ణుడు, అఖండుడు కాడు. పరిచ్చిన్నుడే. 


ః కేనాస్య సరిచ్చేదః?-జీవునకు దేనితో పరిమితి గలదు? ఎలా 


కొలవగలము? 


50 
'్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


ః దేశనస్తుభ్యామ్‌-దేశము, వస్తువుల చేత 
క కథన్‌-ఎట్లు? 
ః జీనోస్యాంతఃకరణదేశే నన అస్తీ అచిదీశ్యరాభ్యాం నిలక్షణళ్ళ ఇతి- 


జీవుడు ఉన్న ప్రదేశము అంతఃకరణము (2) జీవ లక్షణము అచిత్తు 
(జడ (ప్రకృతి) కన్న ఈశ్వరుడి కన్న భిన్నము. ఇది వస్తు లక్షణము. 


ః అంతఃకరణే నత్తం ప్రయుక్తమేన జీనన్య అణుత్వమ్‌-అంతః 


కరణమునందుండుట వలననే జీవునకు “అణుపరిమాణము” 
అబ్బినది. 


ః మైనమ్‌. అణుత్వాదేన జీనన్య అంతఃకరణే స్థీతిరితి స్వభానత నీన 


అణుఃబీనః-అణువు కనుకనే జీవునకు అంతఃకరణమున చోటు 
దొరికినది. అందువలన జీవుడు స్వభావరీత్యా అణువే కాని అంత 
కరణములో నుండుట వలన “అణువుగా మారలేదు. 


౩ కథం అణోః బీనస్య నర్హదేహ వ్యాసీత్తమ్‌?-జీవుడు అణువంత 


అయినచో సమస్త దేహమున ఎట్టు వ్యాపింపగలడు? 


® ధర్మభూత జ్ఞాన ద్యారా-తన ధర్మమయిన “జ్ఞానము” ద్వారా 


వ్యాపించును. (దీపము కాంతి ద్వారా ఇల్లంతయు వ్యాపించి నట్టు) 


ః కథం జ్ఞానస్వ జ్ఞానమేన ధర్మః బీనో పా జ్ఞానస్తరూపః?-అయ్యా, 


బీవుడు జ్ఞానస్వరూపుడంటిరి కదా!. జ్ఞానమునకు జ్ఞానమే గుణమా? 
ధర ఇమా? 


; యత్‌ జీవస్య స్వరూప భూతం జ్ఞానం, తతః అన్యదేన ధర్మభూతం 


జ్ఞానం ఇతి జ్ఞానస్య జ్ఞానం ధర్మః భవితుం అర్హత్యేవ, ధర్మ ధర్మిణోః 
భేదాత్‌ -జీవునకు స్వరూపమయిన జ్ఞానము వేణు. ధర్మమయిన 
జ్ఞానము వేలు. కనుక ధర్మి అయిన స్వరూపజ్ఞానమునకు ధర్మ 
మయిన జ్ఞానము గుణము కాదగును. “ధర్మము, ధరి ఖై భిన్నములు 
కదా! 


? కిం ధర్మ్శభూతేన జ్ఞానేన కేయం పరిచ్చిద్భతే, ఉత స్తురూసభూతేన?- 


సరే, అట్లయినచో జ్ఞేయమునకు పరిచ్చేదము లేదా పరిమితి ఏ 
జ్ఞానముతో కలుగును? 1. ధర్మమయిన జ్ఞానముతోనా? (2) 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 51 
స్వరూపమయిన జ్ఞానముతోనా? 


క ధర్మభూతేనైన-ధర్మమయిన జ్ఞానముతోనే. 
క కీనుర్ధం తర్ధి స్వూరూవజ్ఞానాభ్యుపగమః?-మటి, యింక స్వరూప 


జ్ఞానమును అంగీకరించవలసిన అవసరమేమి? 


2 శ్రుత్యనుసారార్థమ్‌ ధర్మభూత జ్ఞాన పరిచ్చేదార్థం చా వేదవాక్యమును 


అనుసరించుటకు ధర్మమయిన జ్ఞానమును విడిగా గుర్తించుటకు. 


ః తర్హి ధర్మజ్ఞానస్య కేయత్త నూసతితమ్‌-అట్టయినచో, ధర్మజ్ఞానము 


“డయము” కావలసివచ్చును. 
Gy 


౩ ఆసతతు-అగుగాక. 
ః కథం జ్ఞానత్త్వ జ్రేయత్వయో: సామానాధికరణ్యమ్‌?-జ్ఞానత్వము, 


జ్ఞేయత్వము అనునవి 2 న్ను, ఒకే వస్తువులో ఎట్టుండును? అనగా 
ఒకే వస్తువు తెలిసికొనదగినది, తెలుసుకొనుట-ఎట్టు అగును? 


౩ అవిరోధాత్‌-విరోధము లేకపోవుట వలన 
3 స్వరూపజ్ఞానస్య ధర్మజ్ఞాన సద్ధావే కిం నూనమ్‌?-స్వరూపమయిన 


జ్ఞానమునకు మళ్లీ జ్ఞానమే ధర్మముగానున్నదని ఏమి ప్రమాణము? 
Sy ga 


ః తస్య భాసా నర్వమిదం విభాతి, న విజ్ఞాతు ర్విజ్ఞాతేః నివరిలోసో 


విద్యత-ఇత్వాది శుతయః-ఆయన వెలుగుతోనే ఇదంతయు 
వెలుగుచున్నది. “జ్ఞాత యొక్క జ్ఞానమునకు లోపము లేదు. (అనగా 
జ్ఞాతకు ధర్మముగా జ్ఞానమున్నట్టు-వేదము చెప్పినట్టే కదా) అను 
Gy Gy అ ౧ 

(శుతులు ప్రమాణము. 


స న్వూరూస భూతజ్ఞానం జ్ఞాతైన -స్వరూపముగా అయిన జ్ఞానము 


జ్ఞాతయే గదా! 
Gy 


౩ జాతురేన స్వరూసం జానమ్‌-జాత యొక్క స్వరూపమే జ్ఞానము. 
Eg Eg Gy కా 

ః జ్ఞాతుః ధర్మః జ్ఞాత్పత్వమేన జానమ్‌-జాత యొక్క గుణము 
వ Cal Ca Sy 


జ్ఞాతృత్వము. అదే జ్ఞానము అగును కదా!. 
Gy క 


౩ భనతు-అగుగాక! 
ః తర్హి సర్వానభాసకస్వ బైతన్యస్య యత్‌ సర్వానభాసనం ధర్మః తదేన 


52 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా। 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


జ్ఞానం ధర్మభూతమితి ఉచ్యతే త్వయా - అంటే సమస్తమును 
ప్రకాశింపజేయు చైతన్యమునందు ప్రకాశింపజేయుట అను ధర్మము 
గలదు అదే జ్ఞానము ధర్మము అని కదా తమరు చెప్పినది. 


౩; ఓమ్‌-అవును 
౩; కథం అణు బీనః సర్వదేహ న్యాపి శెత్వాదిక నునభానయేత్‌- 


సరే, అణువయిన జీవుడు సమస్తదేహమునందు వ్యాపించు 
శీతోష్టాదులను ఎట్టు తెలుపును? 


ః భాసయేదేన, సూక్ష్మస్యాని దీసన్య గృనోంతః నర్వ సదార్దానభానన 


శక్తినత్‌ అణోరసి జీనస్య తాద్దుళ శక్తీ నద్ధావాత్‌- తెలుపగలడు. 
సూక్ష్మమయిన దీపము ఇంటిలోని సమస్త పదార్థములను తెలిపినట్లు 
జీవుడు అణువయినను సర్వ శరీరమందలి శీతోష్టాదులను 
తెలుపగలడు. 


ః తర్హి స్వరూప చైతన్య స్రైన సర్వానభాసకత్వాత్‌ ధర్శభూత జ్ఞానాభ్యుప 


గమః వ్యర్థ : - అట్టయినచో స్వరూపచైతన్యమే, సమస్తమును 
వెలిగించునని చెప్పక 'ధర్మము” అను పేరుతో మజొక జ్ఞానమును 
(చైతన్యమును) ఏల అంగీకరింపవలయును? వ్యర్థము కదా! 


ః న స్వరూసజ్ఞానే యా సర్వానభానకత్తు శక్తిరస్తే తస్యా నీవ ధర్మ 


భూత జ్ఞానత్యాల్‌ - వ్యర్థము కాదు. స్వరూపమయిన జ్ఞానము నందు 
సర్వమును 'ప్రకాశింపజేయు శక్తి గలదు. అదే 'ధర్మ'మయిన 
జ్ఞానము. (సూర్యుడు-కాంతి వలె) 


ః కథం జ్ఞానన్య శక్తిత్యమ్‌? - జ్ఞానము శక్తి అగునా? 


'పరాస్యశక్తః” ఇతి శ్రుత్యా జ్ఞాన శక్తి సద్భానస్య స్టాసితత్వాల్‌- ఇంతకు 
ముందు చెప్పిన 'పరాస్యశక్తిః అను వేదవాక్యమున జ్ఞానము 
భగవంతుని శక్తియని చెప్పబడినది. కనుక జ్ఞానము శక్తియే. 


ః శక్తిః శక్తాల్‌ అర్జాంతరం న భనతి - శక్తి శక్తిమంతుని కన్న భిన్నం 


కాదు కదా! 


ః భనత్యేన, శక్తే రేన శక్తత్వే అగ్జిః అగ్బిశక్తిరితి పృథక్‌ న్యనహారాసిద్దేః 


అగ్బిన్వరూసనాశాభానేసి నుణిముం(త్రాదినా అగ్బిశక్తి నాళదర్భునాచ్చు 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 53 


- భిన్నమే. శక్తి శక్తిమంతులు ఒక్కటి కాదు. కనుకనే అగ్ని అనియూ, 
అగ్నిశక్తి అనియూ లోకమున వ్యవహారము ఏర్పడినది. అగ్ని అచ్చటనే 
యున్నను మణి, మంత్రము మొ॥ వానితో “అగ్నిశక్తి” నిరోధింపబడు 
చున్నది కదా. కనుక 'అగ్ని వేణు-అగ్నిశక్తి వేణు, అట్టే క్తి వేణు- 
శక్తిమంతుడు వేలు”. 


ః యది జీన చైతన్యం నర్వానభాసకం, కథం తర్హి తస్య (బహ్మానన 


భాసకత్వం, (బస్మోనభాస్యత్యం చ?- జీవ చైతన్యము అందటిని 
అన్నింటిని ప్రకాశింపజేయునదియైనచో అది (బ్రహ్మమును ఏల 
ప్రకాశింపజేయదు? పైగా (బ్రహ్మచేత ప్రకాశింపజేయబడవలసిన 
అగత్యమేమి? 


ః యథా దీసః సర్యానభాసకోసి చక్షురనభాస్వః తదననభాసకళ్టు, తద్వల్‌ 


- దీపము అంతటిని ప్రకాశింపజేసినను దానిని తెలిసికొనుటకు 
కన్ను కావలెను. అట్టే దీపము కంటిని వెలిగించలేదు. ఈ విధముగా 
జీవ చైతన్యము (బ్రహ్మను తెలుపలేదు. (బ్రహ్మము చేతనే 
తెలుపబడును. 


౩ యది జ్ఞానవాన్‌ జీవ కథనుస్య సుషుప్తి మూర్చాదిము జ్ఞానాభానః? 


- జీవుడు జ్ఞానము కలవాడైనచో మతి అతనికి గాఢనిద్రలో మూర్భలో 
ఏల జ్ఞానము లోపించును? 


ః తమో? భిభూతత్వాల్‌ - అజ్ఞానము కప్పివేయుటవలన 

౩ తినుభిభూతం తనుసా? - అజ్ఞానము దేనిని కప్పినది? 

ః ధర్మభూతం జ్ఞానమ్‌ - ధర్మమయిన జ్ఞానమును 

ః కేన? కీమిన? - దేనితో దేనిని కప్పినట్టు? 

ః వాస్తేన దీసస్రకాళ ఇన - చేతితో దీపపు వెలుతురును కప్పినట్టు 


(అనగా దీపము వెలుగుచునేయుండును. కాని స్వరూపకాంతి 
ఉన్నది. చేతితో కప్పుటవలన కాంతి వ్యాప్తి పోయినది. అనగా 
ధర్మమయిన వ్యాపక కాంతి కుంటుపడినది. జీవ స్వరూప చైతన్యము 
అట్టే ఉన్నది. కాని ధర్మమయిన వ్యాపించు చైతన్యము అజ్ఞానము 
చేత ఆపబడినది. ఇట్లే మసికప్పిన దీపము కూడా ఉదాహరణము) 


54 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


ః తర్హి నిక్రేయత నీన జీనః - అయితే జీవునకు వికారములు ఉన్నట్లే 


(వికారము-మార్చ్పు) 


ః న ధర్మజ్ఞాన మేన నిక్రీయతే - లేదు. ధర్మమయిన జ్ఞానము 


మాత్రమే మార్పులు చెందును. 


ః మ్యుక్తజీనాత్‌ ఈళ్వరస్వ్య కో నిశేషః? - ముక్త జీవునకు, ఈశ్వరునకు 


మధ్య తేడా ఏమిటి? 


ః నువోనస్తే - చాలా తేడా ఉన్నది. 
౩ కథయ - చెప్పుము 
ః వచ్చి, శృణు, పరిచ్చిన్లకి సర్వజ్ఞాః సృష్ట్రాద్యకరా జీను అపరిచ్చిన్లుః 


సర్హజ్ఞః స్పష్ఞ్యాది కర్తా ఈళ్వరః ఇతి -వినుము. పరిచ్చిన్నుడు అనగా 
ఖండుడు, సర్వజ్ఞుడు సృష్టి మొ॥ చేయనివాడు ముక్త జీవుడు. 
అఖండుడు సర్వజ్ఞుడు సృష్టి మొ॥ చేయువాడు ఈశ్వరుడు. ఇది 
తేడా. 


ః నిష్కలం న్యిష్కీయం” ఇతి క్రుతేః ఈళశ్వరస్య న్యిష్కియన్య కథం 


సుష్ట్రాది కర్భత్యమ్‌? - వేదవాక్యమున భగవంతుడు నిష్కియుడు 
అనగా (క్రియ చేయనివాడు అని చెప్పబడెను. అట్టి స్థితిలో సృష్టి 

అథి (౫) 
కర్త ఎట్లగును? 


ః “స్వాభానికీ జ్ఞానబలక్రియాబి” ఇతి శ్రుతేః ఈశ్వరః స క్రియ నీన 


గమనాది (క్రియారహిత మితి తు న్మిష్కియ పదార్హ పూర్ణం హి 
(బవ్మా, సర్వశక్తి నుచ్చు, యతో నా- ఇత్యాది (చుతేః (బ్రహ్మణ రో 
పౌ జగజ్జనన సానుర్ల్యమ్‌ - స్వాభావికీ - అను (శ్రుతిలో ఈశ్వరునికి 
క్రియ ఉన్నట్లే చెప్పబడినది. మణీ 'నిష్కియం' అని ఎందుకన్నారు? 
అంటే సృష్టి క్రియ లేదని కాదు. గమనము మొ॥ (క్రియలు లేవు 
అని అర్థము. పూర్ణమయిన (బ్రహ్మము సర్వశక్తులు గలది. 'యతో 
వా-' అను (శ్రుతి వలన (బ్రహ్మమునుండియే జగత్తు వచ్చినదని 
చెప్పబడినది. కనుక సృష్టి సామర్థ్యము (బ్రహ్మమునకే గలదు. 


2 ఈశ్వరో నూయానీ జగత్కర్తా నిర్మాయం తు బన్మా నిష్ర్రీయ 


మేన- అట్టు కాదు. ఈశ్వరుడు మాయావి. సృష్టికర్త. మాయారహిత 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 55 


మయిన (బ్రహ్మము మాత్రము (క్రియారహితము అని చెప్పవచ్చు 
గదా!. 


ః ఈశళ్వరస్యైన బ్రన్మాత్వాత్‌, నిర్మాయ (బహ్మ నదార్దాభానాచ్చు 


(బ్రహ్మణః శక్తిరి నూయా యది (బ్రహ్మా నిర్మాయం స్వాత్‌ తర్హి 
తత్‌ సర్యానభాసకం న భనత్యేన - ఈశ్వరుడే బ్రహ్మము. మాయా 
రహితమయిన (బ్రహ్మపదార్థము ఏదియును లేదు. (బ్రహ్మశక్తియే 
మాయగదా. బ్రహ్మకు మాయయే లేనిచో ఈ సమస్తమున్ను లేదు. 
దానిని ప్రకాశింపజేయుటయు లేదు. 


ః ఇష్టాసత్తిరేన సర్వస్కైన అభానాల్‌ - మాకిష్టమే. ఏదీ లేదు కనుక. 


ప్రపంచము అంటూ ఏదీ లేదు కనుక అంతా మిథ్య కదా! 


౩ కథం ప్రతీయనూనస్య నర్వన్య అభానః? - కనబడుతున్న ఈ 


ప్రపంచము లేకపోవటము ఏమిటి? 


ః యథా ప్రతీతస్య సర్హన్య రజ్ఞా గతస్వ అభానః - త్రాడును చూచి 


“పాము” అను భ్రాంతి పడినపుడు త్రాడుపై మన అనుభవము 
లోనికి వచ్చిన 'పాము” మిథ్యయే కదా! నిజంగా లేదు కదా!. 


క జగన్ద రజా సర్హనత్‌ మిథ్వా- సర్పమువలె జగత్తు మిథ్య కాదు. 
: కస్మాత్‌? - ఎందువలన కాదు? 
: (భ్రాంతిం నినైన సీద్రత్వాల్‌ సత్వ సర్హృనత్‌, అతస్మిన్‌ తద్బుద్ధిః బ్రాంతిః 


యథా రజ్ఞొ సర్పుబుద్దిః ప్రకృతే చ జగత్వేన జగద్దుద్దేః ఇయం 
(ప్రమైన “తస్మిన్‌ తద్భుద్దేః ప్రమాత్వాల్‌” - ఇచ్చట (భ్రాంతి లేదు. 
“అది” కాని దానిని “అది గా తలచుటయే భ్రాంతి. పాము కాని 
త్రాడును పాముగా తలచుట భ్రాంతి. కాని ప్రస్తుతము జగత్తును 
చూచి జగత్తుగా తలచుట (భ్రాంతి కాదు. “ప్రమి 'దానిని' “దానిని” 
గానే తలచుట (ప్రమ కదా. (అనగా త్రాడును త్రాడుగానే తలచుట 
“ప్రమీ కదా!) 


: బ్రహ్మైన జగదూపేణ భాతీతి బ్రన్మాణి జగద్భుద్దిః ఇయమ్‌ (భాంతి 


రేవ - ఇచ్చటను బ్రహ్మయే ఉన్నది. దానిని జగత్తుగా భావించుట 
(భ్రాంతియే. 


56 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


g నూక్ష్మచిదచిద్ది శిష్టం (బ్రహ్మైన స్ధూల జగిదూపేణ సరిణతం 


న్వుద్దట ఇన ఇతి, తాద్ధుళో (బన్మాణి జగద్భుద్దిః ప్రమైన - 
'సూక్ష్మచిత్తు సూక్ష్మఅచిత్తు'తో గూడిన బ్రహ్మయే స్టూలజగత్తుగా 
పరిణమించినది. “మట్టి కుండగా పరిణమించినట్టు. కనుక అట్టి 
జగత్తుగా పరిణమించిన బ్రహ్మమునందు 'జగత్తు' అను బుద్ది 
'ప్రమయే. 


ః జగల్‌ కాలత్రయేపీ నాస్తీతి మిభ్రైన - ప్రపంచము మూడు కాలము 


లందును లేదు. కనుక మిథ్యయే. 


క నూక్ష్మత్వస్థూలతో[సాధిభ్యాం కాలత్రయేన్వస్తి ఏనేతి న మిధథ్యా- 


సూక్ష్మ, స్టూల శరీరములతో మూడు కాలములందును కలదు. కనుక 
జగత్తు మిథ్య కాదు. 


॥ కార్యనున్సతం కారణం సత్యం వాచారంభణం నికారో నానుదేయం 


న్ఫుత్తికేత్వేన సత్యమ్‌” ఇతి శ్రుతే; తతళ్ఫు కారణం (బహ్మైన సత్యమ్‌. 
కార్యం జగత్‌ మిభ్రైన-కారణము సత్యము కార్యము. మిథ్య ఏమనగా 
'వాచారంభణం-' అనువేద వాక్యము 'మట్టి నిజమని దాని వికార 
మయిన కుండ మిథ్యయని” చెప్పుచున్నది. కనుక కారణమయిన 
(బ్రహ్మయే సత్యము. కార్యమయిన ప్రపంచము అసత్యము, మిథ్య. 


ః సూక్ష్మ చిదచిద్దిశిష్ట బన్మాణ నీన కారణత్తేన నూక్ష్మచిదచితో 


రేన స్థూల చిదచిత్త్రేన చ చేతనాచేతనాత్మకం జగల్‌ నత్య మేన - 
సూక్ష్మమయిన చిదచిత్తులతో (జీవ, ప్రకృతులతో)గూడిన బ్రహ్మయే 
ప్రపంచ కారణము. కనుక, అందలి సూక్ష్మచిదచిత్తులే మనకు 
కనబడు స్టూల చిదచిత్తులు కనుక (గింజలు చెట్టయినట్టు) చేతనా 
చేతనాత్మకమయిన అనగా జీవజడమయమయిన యీ ప్రపంచము 


ః కథం సత్యస్య సంసారస్వ నివ్రుత్తిః? - సంసారము సత్యమయినచో 


అది యెట్లు నివర్తించును? 


ః ఈళ్ళరానుగ్రహోత్‌ సతి ప్రకతి వురుషవివేకే - ఈశ్వర కటాక్షము 


వలన “ప్రకృతి వేణు - తాను వేణు” అని వివేకము కలిగినపుడు 
నివర్తించును. 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
బా॥ 
(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
బా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 57 


ః అనినేకక్సతః సంసారః కథం నత్యః? - ప్రకృతి పురుష వివేకము 


లేక వచ్చిన (భ్రాంతి రూపమయిన) సంసారము ఎట్టు సత్యమగును? 


ః నంసారో న అనివేకక్సుత కింతు ప్రక్రుతి పురుష సంగక్తుతః 


- సంసారము అవివేకము వలన వచ్చినది కాదు. (ప్రకృతి పురుషుల 
మధ్య సంగము వలన ఏర్పడినది. 


ః నః నంగః కింక్తుతః? - ఆ సంగము దేనివలన ఏర్పడినది? 

ః అనినేకక్సుతః - అవివేకముచే ఏర్పడినది. 

; కథం తర్హి నంగః నత్యాః? - మణి ఆ సంగము సత్యము అగునా? 
ః సంగః భ్రాంతి సీద్ధ ఏన - లేదు. సంగము (భ్రాంతి వలన ఏర్పడినది. 
ః తర్హి సంగజస్ఫంసారో- పీ మిభ్రైన - భ్రాంతి వలన వచ్చిన సంగము 


వలన ఏర్పడిన సంసారము గూడ (భ్రాంతియే మిథ్యయే. 


ః నృ (భ్రాంతి సిద్ధ రజ్ఞా సర్పు జన్యస్య భయకంసనురణాదేః సత్వత్త 


దర్భనాత్‌ - మిథ్య కాదు. ఏమంటే, భ్రాంతి వలన (త్రాటిని చూచి 
పాము అనుకొన్న వానికి వాస్తవముగానే భయము వణకు చివణుకు 
మరణము గూడా కనబడుచున్నది. కనుక భ్రాంతి ఫలితము సత్యము 
కనుక సంసారము సత్యము కావచ్చును. 


౩; నంగహేతురనినేకః కేన కుతః? - సంగమునకు కారణమయిన 


అవివేకము దేనివలన సంభవించినది? 


ః భగనన్మాయయా - భగవంతుని మాయ వలన, 

ః కథం నూయా నివృత్తిః:? - ఆ మాయ ఎట్టు తొలగును? 

ః భగనశ్రా స్తేః - భగవంతుని పొందుట వలన, 

; తిం తత్ర నూనమ్‌? - అందుకు ప్రమాణ మేమి? 

ః 'మామేన యే ప్రసద్యంలే-నూయామేతాం తరంతితి ఇతి గీతా 


నచనమ్‌- 'నాకు ప్రపన్నులయిన వారు మాయను దాటగలరు' అను 
గీతావచనము. 


ః కో యమీళ్వరస్య జీనేషు ప్రద్వేష యన్మాయయా జీనానాం 


అనినేక జననమ్‌? - ఈశ్వరునకు జీవులయందు ఈ ద్వేషమేమిటి? 


58 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥1వా॥ 


అద్వైత విజయః 
మాయ చేసి జీవుల యందు అవివేకము కలిగించుట ఏమి? 


* అనాది కొల సంచితజీవాద్దష్టనశాల్‌ - అనాదికాలము నుండి 


సంపాదించిన ఆయా జీవుల అదృష్టము, వలన అవివేకము 
కలుగును. 


ః కిం తత్‌ అద్బష్టమ్‌? - ఏమా అదృష్టము? 
2 పుణ్యాపుణ్య లక్షణం కర్మ - పుణ్య పాపకర్మ ఫలము 
ః దేపొనో జీనసన్య కథం దేహరూస ప్రకతి సంగః స్వాదసత్యః?- 


దేహధారి అయిన జీవునకు దేహరూపమయిన (ప్రకృతితో ఏర్పడిన 
సంగము సత్యమా? అసత్యమా? 


౩; అనినేకాదయం సత్య ఏన నతి తు వివేకే బీనస్య దేసిత్వమేన న 


సిధ్ద్యతి-అవివేకమున్నంత వణుకు సంగము సత్యమే. వివేకము కలిగిన 
తర్వాత అసత్యమే బీవుడు దేహధారియే కాడు. 


ః తర్హి జీనోబ్రహ్మైన - అయితే జీవుడు బ్రహ్మయే 
$న్మ పరిచ్చిన్సుత్వాల్‌ - కాడు. ఖండస్వరూపుడు కనుక, 
ః జీనస్తుత్యః దేహన్సుత్యః చేతి కుత స్తయో నృంగో న నత్యః? - 


అయ్యా! జీవుడు సత్యము దేహము సత్యము - మటి ఇక వారి 
సంగము ఎందుకు సత్యము కాదు? 


ః అనంగత్వాత్‌ పురుషస్య - పురుషుడు సంగము లేని వాడు కనుక 


(తామరాకు సత్యము నీరు సత్యము” వాని మధ్య సంగం అసత్యము) 


క అసంగస్యాపి జీవస్య దేహసంగః స్యాదేన, ఈశ్వర సంకల్పనశాత్‌ ఇ 


జీవుడు సంగరహితుడయినను, ఈశ్వర సంకల్పము వలన 
దేహముతో జీవునకు సంగము ఏర్పడవచ్చుగదా? 


ః భ- నతు, తర్హి నంగో- వీ నత్వః - అవును. అప్పుడు సంగము 


గూడ సత్యమగును. 


ః కథం అసంగత్వశుతి నిరోధ నరిహారః? - జీవుడు అసంగుడు” 


అనే వేదవాక్యముతో విరోధము వచ్చును గదా. దానికి ఏమి 
పరిహారము? 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 59 


ః మ్యుక్తజీన సరత్వాల్‌ (శ్రులేః ప్రక్రుతి సంగరహితో హి ముక్తః - వేదము 


“అసంగుడు” అని చెప్పినది “ముక్త జీవుని” గుజించి. సాధారణ జీవుని 
గుణించి కాదు. ప్రకృతి సంగం లేనివాడే ముక్తుడు. 


కః కథం ధ్రకృతి సంగరాహాత్యం ముక్తన(? - ముక్తునకు ప్రకృతి 


సంగము ఎట్టు పోవును? 


ః ఈళశ్ళరానుగ్రహోత్‌ - ఈశ్వరుని అనుగ్రహము వలన. 
ః ఈశ్వరస్వైన (ప్రక తినిళష్టత్వేన కథం జీనన్య తదను[గ్రనోల్‌ ప్రక్రుతి 


నిమోక్షః? - ఈశ్వరుడే ప్రకృతితో కల్సియున్నాడు కదా? మటి 
ఆయన అనుగ్రహముతో జీవుడు (ప్రకృతి నుండి ఎట్టు విడివడును? 


ః ప్రకృతి నిళిష్టోస్‌ ఈళ్ళురః ప్రక్షతి నియుక్త నీన, ప్రక్షతౌ అనాం 


నుమాభిమానాభానాల్‌ - ఈశ్వరుడు ప్రకృతితో కలిసియున్నను 
దానితో ఆయనకు సంగము (attachment) లేదు. దానికి 
పరతం|త్రుడు కాడు. దానియందు “నేను - నాది” అను అహంకార 
మమకారములు (జీవునకున్నట్టు) భగవంతునకు లేవు. 


ః “ప్రకృతిం విద్ధి మే సరామ్‌” ఇతి గీతానచనాల్‌ ప్రక్షతౌ మనూభిమానః 


అస్యేన ఈళ్వరస్య - గీతలో భగవంతుడు 'మే' (నాది) అను 
శబ్దముతో 'నా ప్రకృతి” అని చెప్పినాడు కదా? కాబట్టి ఆయనకు 
ప్రకృతి యందు మమ (నాది) కారము కలదు. 


ః అవానుభినూనస్తు నాస్తీతి - 'నేను' అను అభిమానము ప్రకృతిపై 


భగవంతునకు లేదు కదా. (అనగా జడ దేహము ప్రకృతి దీనియందు 
మనకు 'నేను' అను అభిమానము కలదు. అట్టు భగవంతునికి తన 
ప్రకృతి యందు నేను’ అను అభిమానము లేదు కనుక ప్రకృతితో 
సంగము లేదు. కనుక ఆయన అనుగ్రహముతో జీవుడు గూడా 
ప్రకృతి సంగమునుంచి విడివడును.) 


$ సోపి అస్త్రేన, “అత్మానం నూనుషం నున్వే రామం దశరథాత్మజను” 


ఇతి రానూయణాల్‌ - తన శరీరమునందు (ప్రకృతి యందు) 
ఈశ్వరునకు “నేను” అను అభిమానము కలదు. ఏమనగా 
రామాయణమున రాముడు తనను “నేను దశరథసుతుడనైన 


60 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 
రాముడు అనే మనిషిని” అని చెప్పెను కదా! 


ః తద్దచనస్య లీలాప్రయుక్తత్యాత్‌ - ఆ మాట 'లీలలో' ప్రయోగింప 


బడినది. కనుక పరిహాసవాక్యము వంటిది. 


ః తర్హి లీలయైన ఈళశ్ళరన్య ప్రకతి వైశిష్టనుని ఇతి (బూహీ - 


అట్లయినచో, ఈశ్వరుడు (ప్రకృతి సహితుడుగా నుండుటయు 'లీల' 
అనుకొనుము. 


: రానుక్తుష్ణాదిదేనోకార ప్రకతి వైశిప్పస్య లీలానుయత్యేసి ప్రక్రుతి 


నూత వైశిష్ట్య స్య స్వాభావికత్వాల్‌ - రామకృష్ణాదులు అవతరించిన 
పురుషులు. వారు దేవీ రూపముగా పరిణమించిన ప్రకృతిలో 
కల్సియుండుట “లీల”. అట్టుగాక ఈశ్వరుడు కేవల “ప్రకృతి” తో 
కల్సియుండుట స్వాభావికము. లీల కాదు. 


: కిం తత్‌ ్రక్తతిమూతమ్‌? - “కేవల ప్రకృతి” అనగానేమి? 
: యత్‌ జగజ్రన్మాద్యుపాదానమ్‌ - ప్రపంచము యొక్క సృష్టి మొదలగు 


వానికి ఉపాదాన కారణముగా (కుండకు మట్టి వలె) అయినది 
కేవల (ప్రకృతి. 


: జీనో ముక్తిదశాయాం శుద్ధ ప్రక్రుతి నియ్యుక్తత్వాత్‌. ఈళ్ళరస్తు సదాపీ 


అవద్ధు వీన. ప్రక్తు తృ్యవియ్యాక్తత్వాత్‌ ఇతి ముక్త వీన ఈశ్చరా దుత్తమః 
ఇతి సీద్ధమ్‌- అయినచో జీవుడే శుద్దుడని, ఈశ్వరుడు అశుద్దుడని 
తేలుచున్నది. ఏలననగా, ముక్తజీవునకు ప్రకృతి సంబంధము లేదు. 
కనుక శుద్దుడు. ఈశ్వరునకు (ప్రకృతి సంబంధము సహజము. 
పోదు. కనుక ఈశ్వరుడు అశుద్దుడు. 


: ప్రక్పుత్యవియ్యుక్తత్వేసి ళుద్దమేన ఈళ్వరరూసమ్‌ - ప్రకృతితో 


కల్సినను ఈశ్వరుడు శుద్దుడు. 


: కస్మాత్‌? - ఎందుకని? 
: ప్రకృతి విలక్షణత్వాల్‌, ప్రక్రతౌ అహం నునూభినూనాభావాబ్బు- 


ఈశ్వరుడు (ప్రకృతి కన్నా విలక్షణ మగుట వలన, ప్రకృతి యందు 
'నేను, నాది” అను అభిమానములు లేవు కనుక. 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 61 


: తరి నిదుషః బీనస్య స్వరూసమసి శుదమేన - అటిచో, జానియెన 
యౌ (=) యు ఈ కహా 


జీవుని స్వరూపము గూడా శుద్దమే కదా. 


: భనతు - కానిమ్ము 
: నిత్య శుద్ధ బుద్ద ముక్త సభానః జీనః బ్రహ్మైన - అప్పుడు, నిత్యుడు 


శుద్దుడు, బుదుడు (జాని) ముకుడు అయిన జీవుడు (బ్రహ్మయేకదా! 
ఠా ఠా క్షా = 


: న-కాదు. 

: కుతః? - ఎందువలన? 

: వరిచ్చిన్సత్వాల్‌ - ఖండ స్వరూపుడు కనుక, 

: “యో వై భూనూ తదన్ఫుత నుథ యదల్పం తన్మర్శమితి. (వతేః 


అల్ఫోజీనః స్యాదనిత్యః - “బ్రహ్మము అమృతము, అల్పము 
మృతము” అను వేదమునుబట్టి ఖండస్వరూపుడు అనగా అల్పుడైన 
జీవుడు 'మృతుడు' అనగా 'అనిత్యుడు' అని తేలుచున్నది. (మథి 
మీరు జీవుడు నిత్యుడని చెప్పితిరి గదా! ఎట్టు?) 


: ఈళ్ళర నసంకల్పనళాల్‌ అల్పత్వేసి బీనన్య అనిత్యత్యాభానః కించ 


సానయనాణోరేన అనిత్వత్తమ్‌. నతు నిరనయవాణోః నిత్వాః ఖలు 
నరమాణనః - అల్పుడైనను జీవుడు అనిత్యుడు కాడు. కారణము 
ఈశ్వరాను[గ్రహమే. అంతేకాక, అవయవ విభాగము గల అణువు 
అనిత్యము. లేని అణువు నిత్యము. పరమాణువులు నిత్యములు గదా! 


: “యేన నర్వమిదం తతమ్‌” ఇతి, “కూటస్ట నుచలం ధ్రునం” ఇతి 


చ గీతానచనాత్‌ విభురేన జీనః - గీతలో “జీవుడు ఈ సర్వ 
ప్రపంచమున వ్యాపించినట్టు, ఆ జీవుడు అచంచలుడు నిత్యుడు” 
అనియు చెప్పబడినది. కనుక జీవుడు 'విభువే. 


హ్‌ నిభుత్వే ఉ(త్కాంతి గత్వాద్యయోగాత్‌. గీతానచనం తు, 


ధర్మభూత జ్ఞాన ద్వారా సర్వవ్వాపకః కరచరణాద్యభానాల్‌, దేహనత్‌ 
చలన రసహితళ్ళు ఇత్య భి ప్రాయగర్భమ్‌ - విభువు అనగా సర్వవ్యాపి 
అని అర్థము. అట్టిచో మరణించిన శరీరము నుండి ఉత్రాంతి 
ఉత్ర్రమణము అనగా పైకి పోవుట అనునది జీవునకు కుదరదు. 
అంతట వ్యాపించిన వానికి “పైకి, కిందకు" అని ఉండదు గదా! 


62 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


మథీ గీతలో 'విభువు' అనుటకు అర్థమే మనగా, ధర్మమయిన 
జ్ఞానము ద్యారా (దీపము కాంతి ద్వారా ఇల్లంతయు) వ్యాపించును 
అని. పైగా శరీరము వలె జీవునకు కాలు సేతులుండవు కనుక 
అతడు 'అచలః కదలని వాడు అనియు చెప్పబడినది. 


: నర్వవ్వాసిని ఈశ్వరచైతన్యే అణు సరినూణ జీనబైతన్యాని కుతః 


న నిలీనాని, సము(దోదకే నర్లోదబిందు బృందవత్‌? - సర్వ వ్యాప్త 
మయిన సము(ద్రజలములో వర్షబిందువులు కల్సిపోయినట్టు ఈశ్వర 
చైతన్యములో జీవచైతన్యములు ఏల లీనమగుట లేదు? 


: జగత్కారణ ప్రక్రతిన్యనధాన సత్తాత్‌. ఈశ్యర చైతన్యం హీ ప్రక్రుతి 


విశిష్టమ్‌ - ఈశ్వర చైతన్యములో “ప్రకృతి” ఇమిడి యున్నది. అది 
ప్రపంచకారణము. కనుక అది జీవచైతన్యమును ఈశ్వర 
చైతన్యములో కజుగనీయదు. 


: ప్రక్సుతేరంతః నర్తనూనః భవతు ఈశ్వరః జీనదుర్తభః. ప్రక్షులేః 


బపొస్తస్తు నులభ వన - భగవంతుడు లోన, బయట వ్యాపించి 
యున్నాడు కదా! లోన వ్యాపించిన భగవంతునిలో కలియుటకు 
ప్రకృతి అడ్డము కావచ్చును. కాని (ప్రకృతికి బయట వ్యాపించిన 
ఈశ్వరునిలో జీవులు కలియుటకు ప్రకృతి ఆటంకము ఎట్టగును? 


"మూల ప్రక్రులేః బపార్దేశస్తైన అభానాల్‌, తత్పత్తే నా జీనస్వ తద్దేశస్వ 


అనన్దిక్పుష్ణత్వాత్‌ - మూల (ప్రకృతికి బాహ్య స్థలము అనునది లేదు. 
ఉన్నదనుకొన్నచో, జీవునకు ఆ స్థలమునకు సామీప్యము 
లేదందుము. అందువలన అచ్చట ఈశ్వరునితో కలియలేడు. 


: “యథోదకే శుద్దే శుద్ధ నూసిక్తం తాద్భగేన భనతి” ఇత్యాది జీన 


(బహ్మ సాయుజ్య ప్రతిసాదక (శ్రుతీనాం కా గతిః? - నిర్మల జలమున 
పోయ బడిన శుద్దజలము దాని వలెనే అయినట్టు బ్రహ్మ 
సాయుజ్యమును పొందినవాడు (బ్రహ్మయే అగును. అను వేద 
వాక్యముల గతి ఏమి? (వీనిని బట్టి జీవునకు బ్రహ్మము అందునని 
తెలియుచున్నది కదా!) 


: అర్వాచీనైః కల్పితత్వేన అథోగతిరేన యద్వా తాద్బగేన భనతీతి 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 63 


(బహ్మసామ్యమేన ముక్త బీనన్య ప్రతిపాద్యలే (శ్రుతిభిః “పరనుం 
సాన్యుము పైతి” ఇతి (శ్రుత్యంతరాత్‌. కథం అన్యథా జీనస్వ బ్రన్మాణి 
అయః స్వాత్‌ నిత్యన్య- ఆ వేదవాక్యములు ఆధునికుల కల్పనలు. 
కనుక వాటికి సమన్వయము చేయనక్కజలేదు. లేదా, ముక్తజీవుడు 
(బ్రహ్మసామ్యమును పొందును. అని చెప్పుటయే వాటి భావము. 
“పరమసామ్యమును పొందును” అను ఇతర వేదవాక్యములను బట్టి 
సై అర్థమే సరి. లేనిచో నిత్యుడైన జీవునకు లయము” ఎట్టు 
కలుగును. 


: అనయా ముక్తా స్వాభావికాణుభావాపత్తిరూసయా జీనన్వ కిం 


ఫలమ్‌? - ఈ రకమయిన ముక్తి వలన జీవునకు సహజమయిన 
తన ప్రాత అణుస్వరూపము వచ్చును. దీనివలన ఒరిగినదేమి? 


: దేనానంబంధాభాన ఏన. తత్త్సంబంధ ప్రయుకో పా జన్మజరా 


నురణాదిః నర్వనంసార్క తత్త్పయుక్తం దుఃఖం చు యద్వా 
(బహ్మానందానుఖినః - దేహ సంబంధము తొలగుటయే ఫలము 
దేహ సంబంధము ఉండుట వలననే గదా, జనన మరణాది సర్వ 
సంసార వికారములు, వాని వలన దుఃఖములున్ను. అవి తప్పుటయే 
ఫలము. లేదా బ్రహ్మానందమును అనుభవించుట ఫలము. 


: ప్రక్రుతి తిరోహితత్యాల్‌ (బబ్రన్మాణః కథం తదానందానుభనః జీనస్వ? 


- బ్రహ్మకు జీవునకు మధ్య (ప్రకృతి అడ్డ గోడవలె నుండును కదా! 
మటి జీవునకు (బ్రహ్మానందానుభవమెట్లు కలుగును? 


: ఈశ్వరాను[గ్రనోల్‌ (సక్పుత్యేకదేళం భిత్తా సరనూత్మానం (్రనిళ్వ 


బీనః తదానందమునుభనతి - ఈశ్వరాను[గగ్రహము వలన జీవుడు 
ప్రకృతిని కొంతభాగము ఛేదించుకొని పరమాత్మలో ఏకమయి 
(బ్రహ్మానందమును అనుభవించును. 


: తర్హి సిద్ధం జీనబన్మా సాయుజ్యమ్‌ - అయినచో జీవ (బ్రహ్మలకు 


“కలసి పోవుట” అను సాయుజ్యముక్తి ఉన్నట్లే తేలినది కదా! 


: న సిద్ధము. భోక్ష భోగ్యభాన నిరోధాత్‌. జీనో సి భోక్తా (బ్రహ్మ, తు 


భోగ్యమ్‌- సాయుజ్యము కుదరదు. జీవుడు భోక్త అనగా అనుభవించు 


64 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥1వా॥ 


అద్వైత విజయః 


వాడు. (బ్రహ్మము భోగ్యము అనగా అనుభవింపబడి ఆనందము 
నిచ్చునది. సాయుజ్యమయినచో కలిసిపోవుట కనుక 'భోక్త భోగ్యము' 
అన్న సంబంధమునకు భేదమునకు అవకాశము లేదు. 


: (బ్రహ్మాచైతన్యం (్రనిష్టస్య జీన చైతన్యస్య కుతః న లయః? - 


అదేమిటి? (బ్రహ్మ చైతన్యమునందు (ప్రవేశించిన జీవచైతన్యము 
దానిలో ఎందుకు కణగదు? 


: ఈశ్వర నంకల్పాదేన - భగవత్సంకల్పము వలననే. 
: యది ముక్తస్య భోగ్యం (బవ్మా, తర్హి జీవ నీవ బవ్మాణో- పీ శేషీతి 


(బ్రహ్మణః జీనశేషత్యం ఆపతితమ్‌ - ముక్త జీవునకు బ్రహ్మము 
భోగ్య పదార్థమయినచో “జీవుడే శేషి బ్రహ్మము శేషము” కావలసి 
వచ్చును గదా! 


: బ్రన్మాన శేషమ్‌. కింతు తదీయానంద ఏన, జీవో హి (బహ్మానందం 


భుంక్త నతు బన్నా - అయ్యా! జీవుడు బ్రహ్మమును అనుభవింపడు. 
(బ్రహ్మానందమును అనుభవించును. కనుక (బ్రహ్మ శేషము కాదు. 
(బ్రహ్మానందము శేషము. 


: కం (బ్రహ్మా తదానందయో: భేదః? - (బ్రహ్మకు ఆయన వలన 


వచ్చిన ఆనందమునకు మధ్య తేడా ఏమి? 


: సత్యం, బన్మా పొ ఆనందగుణకమ్‌, 'ఆనందనుయః” ఇతి (చుతేః 


- (బ్రహ్మకు ఆనందమే గుణము. 'ఆనందమయమయినది 
బ్రహ్మము” అని గదా వేదము. 


: న ఫొ కోళు - 'ఆనందమయము' అనునది కోశము పేరు గదా! 
: న అన్ఫృప్రాణనునాంస్వేన కోశాఖ నిజ్ఞానమయానందనుయో 


జీవేళ్ళురానేన - కాదు. కోశములు '3 మాత్రమే. అవి అన్నమయ, 
ప్రాణమయ, మనోమయ కోశములు. విజ్ఞానమయుడు జీవుడు. 
ఆనందమయుడు ఈశ్వరుడు. 


: కథం మయట ఉపపవత్తిః:? - 'మయట్‌ అను ప్రత్యయమునకు 


సమన్వయము ఏమ? 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 


'ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 65 


: ప్రాచుర్యార్దే మయడ్విధానాత్‌ - మయట్‌ - ప్రచురమయిన అని 


అరము. అనగా ఎక్కువగా గల. 
(63 


: కేం ఆనంద ప్రచురే బన్మాణీ లేశతో దుఃఖమస్తీ? - (బ్రహ్మ 


ఆనందము ఎక్కువగా గలది. అనగా అందు దుఃఖము తక్కువగా 
నున్నట్లే, మణీ బ్రహ్మమున దుఃఖము కొంచె మయినను కలదా? 


: నృ ప్రాచుర్భన్వ్య ఇతర నత్తానిషేధసరత్వాల్‌ - దుఃఖము లేదు. ప్రచుర 


మనగా ఆనందము తప్ప మటేదియు లేదనే అర్థము. 


: తం నర్వేముక్తాః ఆత్మానందనునుభినంతి? ఉత కతిచిదేన? - 


ముక్తబీవులందణును ఆత్మానందమును అనుభవించెదరా? లేక 
కొంతమంది మాత్రమేనా? 


: కొతిచిదేన - కొంత మంది మాత్రమే. 
; కేతే?- ఎవరు వారు? 
"యే వరమాత్మానం ఉపానీతనంతః - ఎవరు పరమాత్మను 


ఉపాసించిరో వారు మాత్రమే ముక్తి పొందెదరు. 


= ఆత్మోసానకానాం కా గతిః? - అయితే ఆత్మోపాసన చేయువారి 


గతి ఏమి? 


టే స్వానందమేన అత్యల్పనునుభనంతి - వారు అల్పమయిన 


ఆత్మానందమును అనుభవించెదరు. 


: కుతః? - ఎందువలన? 
: ఆత్మోసానకానాం ఈళ్వరాను[గ్రహోభానేన ఈశ్వరానారక(సక్తుతి 


భేదనస్య దుళ్ళుకత్వాల్‌ - ఆత్మోపాసకులకు ఈశ్వరాను[గ్రహము 
లేదు. అందువలన ఈశ్వరుని ఆవరించిన (ప్రకృతిని వారు 
భేదింపలేరు. అందువలన బ్రహ్మానందము లభింపదు. 


: తటాకం (పనిళ్ళ గౌః జలం ముఖేనేన, జీనః ఈళ్వరం (్రనిళ్వ 


తదానందం కేనానుభనతి? - చెణువునందు (ప్రవేశించిన “గోవు” 
నోటితో నీటిని త్రాగును. ఈశ్వరునియందు (ప్రవేశించిన జీవుడు 
ఆనందమును దేనితో అనుభవించును? 


66 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: స్వేనైన, యద్వా ధర్మభూత జ్ఞానేన - స్వయముగనే, లేదా తనకు 


ధర్మముగానున్న జ్ఞానము ద్వారా. 


: వీనం అనంతముక్రానుభూయనూనత్వాల్‌ ఈశళ్వరానందన్య క్షయః 


స్వాల్‌ - ఇంతమంది ముక్తజీవులు కోటాను కోట్లు అనుభవించుట 
వలన ఈశ్వరానందము తటిగిపోవును. 


: నృ అక్షయత్వాల్‌ తదానందన్య - తజిగదు. ఆ ఈశ్వరానందము 


అక్షయమయినది. 


: కథం తర్హి జీనానామీళ్ళర శేషత్తమ్‌? - అయినచో జీవులు ఈశ్వర 


శేషములు ఎట్టు అగుదురు. (అనగా ఈశ్వరుడు భోగింపదగిన 
వస్తువులు ఎట్లగుదురు. వారే ఈశ్వరుని భోగించుచున్నారు కదా! 


: ఈళ్ళుర సరతంతత్వాల్‌ ఈశ్వర లీలారస నరివూరకత్వాచ్చ - 1) 


జీవుడు ఈశ్వర పరతం|త్రుడు కనుక, 2) ఈశ్వరుని | క్రీడారసమును 
పూరించువాడగుట వలన. 


: స్వానంద నుపహరిద్దిఃముక్తెః: కథం ఈళ్వరన్య లీలారసః పూర్యతే 


- తన ఆనందము కొజకు సంసారములో నుండక ముక్తిని పొందు 
జీవుల వలన ఈశ్వరునికి ఎట్టు (క్రీడావినోదము లభించును? 
(సంసారమే కదా ఆయన లీల) 


: యథా న్వస్తన్యం వీబద్ద్భిః శిశుభిః మాతు: నత్సలో సొ జీనేషు 


ఈళ్వరః “నత్సలో నత్సరో నత్సీ” ఇతి సనాస్రనామ సాఠాల్‌ - ముక్తిని 
పొందుట అనగా (బ్రహ్మమునందుజేరి ఆనందమును పొందుట. 
అనగా తల్లినిజేరి శిశువు స్తన్యము (త్రాగినట్టు. ఆ పిల్లల వలన తల్లికి 
వచ్చు ఆనందమే పరమాత్మకు వినోదము. జీవులందు ఈశ్వరుడు 
('ప్రేమగలవాడు కదా! విష్ణుసహ(స్రనామములలో “వత్సలుడు అనియు 
వత్సములు గలవాడనియు” కలదు కదా! 


: కథం ఈశ్వరాజన్వేషు జీనేషు ఈళ్వరస్వ వాత్పల్వమ్‌?- ఈశ్చరునకు 


పుట్టని యీ జీవుల మీద ఆయనకు ఏల (పేమ కలదు? 


3 నునుస్యత్వాదివేషేణ జీనానాం ఈశ్వర జన్వత్వాల్‌, యథా కళ్ళ 


పాదిభ్యః ఇంద్రాదయః - కశ్యపాదులకు ఇంద్రాదులు జన్మించినట్లు 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


వాౌ॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 67 


జీవులు మనుష్య మొదలగు వేషములతో ఈశ్వరునికి పుట్టిరి కనుక 
(ప్రేమకు అవకాశము కలదు. 


: కః ఈళ్ళరన్య ప్రథమః వుత్రః? - ఈశ్వరునికి ప్రథమ పుత్రుడు 


ఎవరు? 


9 హరణ గర్భః - హిరణ్యగర్భుడు. 
: నహి స్రష్టా ఈళ్ళుర వీవ - ఆయన ఈశ్వరుడే, సృష్టి కర్త కనుక 
: న ఈశ్వర స్పష్టత్యాల్‌ బీన ఏన - ఈశ్వరునిచే సృష్టింపబడెను 


కనుక ఆయనయు జీవుడే. 


: రుద్రః కః? - రుద్రుడు ఎవరు? 

క ఈళ్వురస్వ్య వ్యాతః - ఈశ్వరుని మనుమడు. 

: విష్ణుః కః? - విష్ణువు ఎవరు? 

: ఈళ్ళర నిన - ఈశ్వరుడే, 

: కస్మాత్‌? - ఎందువలన? 

| న్వూతం(తత్వాల్‌ - స్వతంత్రుడు అగుట వలన. 

: విష్ణు విగ్రవో- పి ప్రాక్రత ఏన - విష్ణు శరీరము గూడా ప్రకృతి 


బద్దమే. 


న అప్రాక్ష్సత దిన్యనుంగల:ః - కాదు. ఆ(ప్రాకృత మయినది, 


దివ్యమయినది, మంగళమయినది ఆయన శరీరము. 


: కుతః? - ఎందువలన? 

స్త శాస్తాదిభ్యః = శాస్త్రము మొదలగు వాని వలన. 

: కం శాస్తమ్‌? - ఏది శాస్తము? 

: నారాయణోసనిషదాదికమ్‌ - నారాయణోపనిషత్తు మొదలైనవి 


అయిన ఉపనిషత్తులు. 


: య నీన నిస్టుశరీరే నర్తతే చెతన్యరూసః నారాయణః న నీన పాషాణేసి, 


నారాయణన్య వ్యాన త్యాల్‌, ఇతి నిన్లునల్‌ సాషాణస్వానీ 
నారాయణత్వ మేన - విష్ణు శరీరమున చైతన్యరూపముగా ఏ 


68 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


నారాయణుడు కలడో ఆయనయే పాషాణమునందున్ను కలడు. 
నారాయణుడు సర్వవ్యాపి కదా! కనుక విష్ణువువలె పాషాణమయినను 
నారాయణుడే. 


: ఓమ్‌ - అవును. 
: తర్లీ కుతః బన్మారుద్రాదీనాం అనారాయణత్తమ్‌? - మణి (బ్రహ శ్ర 


రుద్రాదులు ఎందుకని నారాయణులు కారు? 


: బీనాంతర్వ్యాపి చైతన్య దృష్టా తే- సీ నారాయణ భూతా నీన - 


జీవుని యందు వ్యాపించిన “చైతన్యం” ప్రకారము వారందజు 
నారాయణులే. 


: బజీనస్రైన చైతన్యత్యాల్‌ కథం తస్మీన్ఫసి చైతన్యన్యాస్తిః? - జీవుడే 


చైతన్యము కదా! మజల అందులో మజొక నారాయణ చైతన్యము 
ఎట్టు కుదురును? 


: యుజ్యత నీవు, చైతన్య భేదాల్‌ - బాగానే కుదురును. చైతన్యముల 


మధ్యన ఉన్న భేదము వలన. 


: నుమైనాంళో జీనలోకే జీనభూత సనాతనః “ఇతి గీతానచనాల్‌ 


ఈశ్వరాంళ బీనస్య కథం ఈళ్ళరాల్‌ భేదః”? - 'బీవుడు తన 
అంశయే” అని గీతలో భగవంతుడు చెప్పినాడు కదా. ఈశ్వరుని 
అంశయే అయిన జీవుడు ఈశ్చరునికన్న భిన్నము కాడు గదా! 
మజిీ చైతన్య భేదము ఎట్టు? 


: ఈశళ్వరస్వ ప్రకతి పురుష నిశిష్టతేన, జీవస్య ఈశ్వరాంళత్వేసి 


ఈశళ్వరాల్‌, భేద ఏన, యధా, దండినః అంళు దండః దండినో భనతి 
భిన్లుః - ఈశ్వరుడు ప్రకృతి పురుషులతో కూడియున్నాడు. దండధారి 
ఒక దండముతో కూడియున్నాడు. దండధారిలో 'దండము' అంశ 
మయినను, దండధారి కన్న భిన్నమయినట్టు, ఈశ్వరుని కన్న జీవుడు 
భిన్నుడే. ఈశ్వరునిలోని అంశము. 


: తర్హి దేహినః బీనన్య దేనోసీ అంశ నీన - “దేహి” అయిన జీవుని 


దేహము గూడా అంశమే. 


: ఇష్టాసత్తిః - అంతే. 


వాౌ॥ 
(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 69 


: ప్రకృతిరపీ ఈశ్యరాంళ ఏన - ప్రకృతి గూడా ఈశ్వరాంశయే. 
: ఓమ్‌ - అవును. 
: ఈళ్వరన్య ప్రక్రుతి వురుష వైశిష్ట్రే కమ్‌ మానమ్‌? - ఈశ్వరుడు 


ప్రకృతి పురుషులతో కలిసియే ఉన్నాడని ఏమి ప్రమాణము? 


: “భూమిరాసో- నలో నాయుః: ఖం మనో బుద్దిరేన చ, అనాంకార 


ఇతీయం మే భిన్నా ప్రక్ష తిరష్టధా, అసరేయ మితస్తున్వాం ప్రక తిం 
విద్ధి మే సరామ్‌. జీన భూతాం నుహాబాహో! యయేదం ధార్యతే 
జగత్‌ "ఇతి గీతానచన మేన - పంచభూతములు మరియు మనస్సు, 
బుద్ది, అహంకారము- ఈ '8' యు కలిసి నా అపరా్రకృతి. దీనికి 
భిన్నమయినది పరాప్రకృతి అనబడుజీవము. దీనివలననే (ప్రపంచము 
నడుచు చున్నది. 


: 'సదేన సోమ్యేదమగ్ర అనీల్‌ ఇతి శ్రుతేక సృష్టేః ప్రాక్‌ బన్మా నీక 


మేన అస్తీ - “మొదట 'సతో ఒక్కటే కలదు” అను వేద వాక్యము 
వలన సృష్టికి ముందు బ్రహ్మము” ఒక్కటే కలదని తెలియుచున్నది. 


: న్థూల చిదచిత్సుష్టేః ప్రాక్‌ పలయదశాయాం చ నూక్ష్మ చిదచితా 
స్త నీన. అన్యథా అనత్కార్వ వాదానత్తేః ప్రలయే నినా జ్ఞానాదికం 


సర్హుముక్తి స్రనంగాచ్చు. (ుతిన్తు నూక్ష్మచిదచిద్దిశిష్ట (బ్రహ్మసద్భాన 
(పతిపాదనపరా - ప్రలయదశలో స్టూలమయిన చిత్తు అచిత్తులు 
లేవు. కాని సూక్ష్మ చిదచిత్తులు కలవు. లేనిచో అసత్కార్యవాదము 
వచ్చిపడును. అనగా అంతకు ముందులేని ప్రపంచము పుట్టినట్టు 
చెప్పవలసివచ్చును. చెప్పినచో ప్రతి ప్రలయమునందును సర్వజీవులు 
ముక్తులగుదురని చెప్పవలసి వచ్చును. సృష్టికి పూర్వము (బ్రహ్మము 
మా(త్రమేయుండెను అన్న వేదవాక్యమునకు అర్థము 'స్టూల 
చిదచిత్తులు' లేవనియే. సూక్ష్మ చిదచిత్తులతో గూడిన బ్రహ్మము” 
ఉన్నదని చెప్తుటయే తాత్సర్యము. 


: అనేన జీనేన ఆత్మనానుప్రనిళ్ళ - ఇతి (వతేః ఈశ్వర నీన జీనః- 


“నా స్వరూపమయిన జీవునితో లోపల ప్రవేశించి" - అనువేదమును 
బట్టి ఈశ్వరుడు జీవుడని తెలియుచున్నది కదా! 


70 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: “జీనేన శరీరేణేతి” శ్రుత్యర్ధాత్‌ న ఈశ్వరో జీనః ఈశళ్వరస్వైన జీనత్తే 


నియాన్యు నియానుక భానాసిద్దేః - జీవుడు అనే శరీరముతో, అని 
వేదార్థము చెప్పవలయును. కనుక జీవుడు ఈశ్వర శరీరమే కాని 
ఈశ్వరుడు కాడు. ఈశ్వరుడే జీవుడైనచో “నియమించువాడు - 
నియమింపబడువాడు” అను వ్యవహారము నిలువదు. ఈశ్వరుడు 
నియామకుడు. జీవుడు నియమింపబడువాడు గదా! 


: కిం ఈళ్ళ్వరనలత్‌ జీనోప్వేకు? - ఈశ్చరునివలె బీవుడున్ను ఒక్కడేనా? 
వన - కాడు 

: కుతః? - ఎందువలన? 

స్ట్‌ “నితో నిత్యానాం చేతనః చేతనానాం, నీకో బవూనాం యో 


నిదధాతి కానూన్‌” ఇతిశ్రుతేః నుఖాద్వనుభనవైచిత్వాచ్చు - 
నిత్యులలో ఆయన ఒక్కడే నిత్యుడు. చేతనులలో ఆయన ఒక్కడే 
చేతనుడు అను (శ్రుతి వలన సుఖము మొ॥ అనుభవముల 
మధ్యనున్న భేదము వలన జీవులు అనేకులు. 


: అశ నుస్పుర్ధు నురూసం - ఇత్యాది (వత్వా ఈశ్వరస్య అశరీరత్యాల్‌ 


కథం రానుక్తుమాదయః: ఈళ్వరాః? - “శబ్ద స్పర్శ రూపములు 
లేనివాడు” అని ఈశ్వరుని గూర్చి వేదము. మటి శరీర సహితులైన 
రామకృష్ణాదులు ఈశ్వరులు ఎట్టగుదురు? 


: కేనలేళ్వరస్య తథాత్తే- నీ నిళిష్టేశ్వరః శరీర్వేన - కేవలము 


ఈశ్వరుడైన వాడు అశరీరుడే. మిశ్రమము అయిన ఈశ్వరుడు 
సశరీరుడే. అనగా ప్రకృతి జీవయుక్తుడు అయినవాడు-మిశ్రమము. 


: తం ద్యానీశ్యరౌ? - ఈశ్వరులు ఇద్దరు గలరా? 
“న, నిక విన ఈశ్వరూ పరం తు యః ప్రకతి పురుషాంతరః సః 


అశరీరః నళరీరళ్టు ఈశ్వరః - లేదు ఒక్కడే ఈశ్వరుడు. కాని 
ప్రకృతి పురుషులలో ఉన్నవాడు అశరీరుడు. వారితో కలసి ఉన్నందున 
సశరీరుడు. 


: కథమ్‌? - ఎట్టు? 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


న. 


(ప్ర॥వా॥ 
వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


వాౌ॥ 
(ప్ర॥వా॥ 
వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 71 


: స్తతః పరతళ్టు - స్తయముగాను (అంతర్యామిగా) ఇతరుల వలలను 


(ప్రకృతి పురుషుల వలన) 


: తర్హి జీనో- నీ స్వతః అళరీర నీన - అయినచో జీవుడున్ను 


స్వయముగా అశరీరుడే.(శరీరములోని వాడు) 


| నత్యమ్‌ - నిజమే. 
: తర్హి, అన్మదాది శరీరగతః వురుష ఇన రానుక్షస్ణాది శరీరగతోసి 


పురుషో బీన నవ - అయినచో మన శరీరములందలి పురుషుని 
వలె రామకృష్ణాది శరీరములందలి పురుషుడున్ను బీవుడే కదా! 


: న ఈశ్వర ఏన - కాదు. ఈశ్వరుడే. 
* కుతః? - ఎందుకని? 
: నర్వజ్ఞాత్వాది గుణయోగాట్‌ - 'సర్వజ్ఞత' మొ॥ గుణములు గలవు 


కనుక. 


: కథం పరిచ్చిన్సన్య తన్య ఈశ్వరత్త్వమ్‌? - ఖండ స్వరూపుడైన 


జీవునకు ఈశ్వరత్వము రాదు. రామకృష్ణ శరీరములలో పరిమితులు 
గదా! 


: అపరిచ్చిన్లు నీవ - రామకృష్ణ శరీరగత జీవుడు అఖండుడే. 
: కథం దేహినః పరిచ్భేదాభానః? - దేహధారి అయిన జీవునకు పరిమితి 


లేకపోవుట ఎట్టు? 


: యది దేహే నీకస్మన్‌ వీవాస్తీ తర్హి, దేహాత్తస్య వరిచ్చేదః అస్తు, నతు 


తధా, కింతు సర్వ(త్రాస్తీతి - దేహమునందు ఒక్కదాని యందే ఉన్నచో 
దేహము వలన పరిమితి ఏర్పడును. కాని అట్టు లేదు. కాని 
సర్వత్ర ఉన్నది. 


: జీనో- పి సర్వతో అస్వేన - జీవుడు సర్వత్ర ఉన్నాడు. 

: న - కాదు. 

: కుతః? - ఎందువలన? 

: అబేతనే జీవాదర్భనాత్‌ - చైతన్యము లేనిదానియందు జీవుడు 


కనబడకపోవుట వలన 


72 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: ఈశ్వరో" పీ నాస్తే అచేతనే - అచేతన పదార్థమునందు ఈశ్వరుడు 


కూడా లేడు. 


: అస్యేవ, స్తంభాత్‌ నరసింహానిర్భాన న్మరణాల్‌ - ఉన్నాడు. స్తంభము 


నుండి నరసింహస్వామి ఆవిర్భవించెను కదా! 


వ యః స్తంభాదుద్భూతః నరసింహాః న చేతన నీవు రాముక్పుష్ణాదినల్‌ 


ఇతి చేతన నీన నరసింహా దేహే అన్తీ ఈశ్వర న అచేతనే - 
స్తంభము నుండి ఉదృవించిన నరసింహుడు రామకృష్ణులవలె 
చేతనుడే. కనుక నరసింహశరీరము చేతనమే. అందు ఈశ్వరుడు 
కలడు. అచేతనము నందు కాదు. అనగా స్థంభమునందు కాదు. 


: ఈశ్వరస్య పరోక్షత్వాల్‌ అచేతనే తస్య అనుపలభ్రిః - ఈశ్వరుడు 


పరోక్షమయిన వాడు కనుక అచేతనమునందు ఆయన దొఅకడు. 


; చేతనే-సి తస్య అనుపలబ్లిరేన - చేతనమునందు గూడా ఆయన 


దొజుకడు. 


: బాఢమ్‌ - అవును 
: యది అనుసలభ్యనూనోసి ఈశ్వరః అచేతనేస్తి తర్హి జీనోసి అస్యేన 


- దొణకకపోయినప్పటికి అచేతనము నందు ఈశ్వరుడు కలడు 
అన్నచో జీవుడు గూడా ఉన్నట్టే గదా!. 


: న-లేదు 
: కుతః?- ఎందువలన? 
: జీనస్య అచేతనే నుదాదా అనా మిత్యనుసలంభఖాత్‌ ప్రత్యక్షో హి 


జీను న్వన్య స్వయమ్‌, నహి కోసి జీనః న్పుదాదౌ అనాం నర్తే” ఇతి 
నున్వతే దేనానల్‌ - అచేతనమయిన మట్టి మొ॥ వానియందు నేను 
అను జీవుడు లేడు గదా. దేహమునందు నేను అను జీవుడు కలడు 
కదా! అట్టు అచేతనములందు లేడు. కనుక అచేతనములందు 
జీవుడు లేడు. 


: దేనదత్త జీననత్‌, రానుః ఈశళ్వరోసి భార్యానియోగదుఃఖ నును 


భూతనాన్‌ ఇతి కథం న్యాపిత్యం రామున్య? నహి వ్వాసకస్వ కేనచిత్‌ 


'ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామకఠకాయు కవి 73 


కృూచిదసీ నియోగః ? - దేవదత్తుడనే సాధారణ బద్ద బీవుని వలె, 
రాముడు ఈశ్వరుడైనను భార్యావియోగదుఃఖమును అనుభవించెను. 
అట్టిచో రాముడు వ్యాపించిన ఈశ్వరుడు కాడని చెప్పవలెను. 
సర్వవ్యాపి అయినచో భార్యతో వియోగమే ఉండదు కదా! భార్య 
ఉన్న చోట తాను వ్యాపించియున్నట్లే కదా!. కనుక రాముడు 
ఈశ్వరుడు కాడు. 


: లీలానశాత్‌, “స్తీ నంగినాం గతిరితి ప్రథయన్‌ చచార” ఇతి ఉక్తం 


భాగవతే. “రామో న గబ్బతి న తిష్టతి నానుశోచతి” ఇతి ఉక్తం 
అధ్వాత్మరానూయణే చ - వియోగదుఃఖము మొదలగునది అభినయ 
లీలమాత్రమే. స్రీ సంగము గలవారి గతి యిట్టుండును అని 
అభినయించెనని భాగవతములో చెప్పబడినది. “రాముడు (క్రియా 
రహితుడు నడచుట లేదు. నిలుచుట లేదు, ఏడ్చుట లేదు” అని 
అధ్యాత్మ రామాయణమునందున్ను గలదు. 


: జీనస్వాసి లీలయైన నియోగః - జీవునకు గూడా ఈ వియోగము 


లీలా వినోదమే. 


: న కర్మణాన - లేదు. జీవునకు పుణ్యపాపాదికర్మ ఫలితముగా 


వియోగము కలుగును. 


: ఈళ్వరస్వాని రానుస్వ లీలయా జీననల్‌, భార్యా నియోగః ఇత్వస్య 


కోర్టు? - -ఈశ్వరుడైనను రామునకు జీవునకు వలె భార్యతో 
వియోగము విలాసముగా ఏర్పడినది. అనగా ఏమి భావము? 


| నర్వవ్వానీ నారాయణ: లీలయా నూనుషం దేనా మాశైత్య భార్యా 


నియోగం అనుభనలితి- సర్వవ్యాపి అయిన నారాయణుడు జీవునివలె 
మనుష్యదేహమునాశ్రయించి భార్యావియోగమును అనుభవించెనని 
తాత్సర్యము. 


: కథం లిలయాసి న్వాపకస్వ వియోగః? - వ్యాపకుడు అనగా సర్వవ్యాపి 


అయిన ఈశ్వరునికి వినోదమునకైనను వియోగము ఎట్టు 

తటసించును? (సీత ఉన్నచోట గూడా వ్యాపించియే యున్నాడు 
7 

కదా 


74 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: ఈళ్వరలీలా పొ నాతి శంకనీయా - ఈశ్వరుని క్రీడ కదా. మజీ 


అంతలోతుగా శంకింపలసిన అవసరము లేదు. 


: నాంత/ తర్హి, యద్య సరిచ్చి న్నోని లీలయా సరిచి నః భనతి, 


ఆనందనుయోని దుఃఖీ, తర్హి ఈశ్వరోసి లీలయా జీవో భనత్వేన - 
అఖండస్వరూపుడై సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు “లీల” కొలుకై 
ఖండ స్వరూపుడై, ఆనందమయుడైనను దుఃఖమును స్వీకరించెను 
గదా!. అట్టి ఈశ్వరుడు అదే లీలగా జీవుడు కూడా కావచ్చును 
గదా!. 


: బీనో న భనతి. కింతు జీననత్‌ భవతి. యధా నట: రాజనల్‌, 


యథా నా రాజా రక్షక వురుషనల్‌ - ఈశ్వరుడు జీవుడు కాడు. 
జీవుని వలెనే నటించును. నటుడు రాజువలె, రాజు పోలీసు వలె 
నటించునట్టు. అంతే. 


: నల్‌ శబ్దస్య ఈ అర్ధ - “వలె” అనగా అర్థమేమి? 
: నస్తుతో న భనతి. కింతు తథా నటనమేనేతి- 'వలె' అనగా “అసలు” 


కాదు అలా నటించాడు అని అర్థం. (జీవుడు నిజంగా కాదు జీవుని 
వలె నటించాడు) 


: తర్హి ఈశ్వరః రానుక్పుష్ణాది దేనోనిన దేననునుస్వాది దేనోననీ 


స్వీక్సుత్య సంసరన్చినవ నటతి ఇతి అభ్యువగమ్య, ఈశళ్వరాతిర్తిక్త 
జీవాభ్యుసగమ నాదః త్యజ్యతామ్‌ = అట్లయితే ఈశ్వరుడే రామ 
కృష్ణాది దేహములను ధరించినట్టు దేవమనుష్య మొదలగు 
దేహములను గూడా ధరించి “సంసారి” వలె నటించుచున్నాడు. 
అని అంగీకరించుము. తద్వారా ఈశ్వరుడు తప్ప వేటే జీవులు 
లేరని అంగీకరింపుము. కనుక ఈశ్వర భిన్నంగా జీవులు కలరు 
అను వాదమును వదలుము. 


: దేవాది దేహేషు 'అనాం” ఇతి అభిమన్వనూనస్వ ప్రత్యక్షన్య జీవన్య 


దురసలాసత్వాల్‌ - దేవ, మొదలగు దేహములందు నేను అని 
అభిమానము కల జీవుడు ప్రత్యక్షముగా కనబడుచున్నాడు కదా! 
వానిని లేడనుటయెట్లు? 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వాౌ॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 75 


: సో- భినూనీ ఈళ్వరనీన - అతడు వేటే జీవుడు కాడు. 


దేహాభిమానిగా ఉన్న ఈశ్వరుడే. 


: న - కాదు. 
2 కుతః? - ఎందుకని? 
: సంసార్వహం జీనః నేశ్ళ్యరః ఇతి అనుభనాల్‌ - నేను సంసారి అయిన 


జీవుడను, ఈశ్వరుడును కాను అనుభవము కలదు కదా! 


: రానుస్వాసి తాద్ధుళ వన అనుభనః అస్తీ - రామునకును అట్టి 


అనుభవము కలదు కదా! 


: నాస్తి - లేదు 

: కుతః? - ఎందువలన? 

: నరసహృదయన్వ్య అ(సతృక్షత్వేన త్వయా రానూనుభనన్వ్య దుర్లే 
Gg 


యత్వాత్‌ - ఇతరుల మనస్సు మనకు తెలియదు కదా! కనుక 
రాముని అనుభవము మనము ఎట్టు చెప్పగలము? 


: ఆత్మానం మానుషం నునే” ఇతి రానువాక్యాదేన తదనుభన 


నునుమినోమి - రాముడే రామాయణములో చెప్పెను కదా!. తాను 
దశరథపుత్రుడు అని, మనిషి అని. దానిని బట్టి రాముని అనుభవము 
మనము ఊహించెదము. 


: తద్యాక్యన్య లీలా స్రయ్యుక్తత్వాల్‌ - రాముడు ఆ మాటను 'లీలిగా 


చెప్పెను. కనుక అది రాముని వాస్తవ అనుభవము కాదు. 


శ సరిచ్చిన్లుః సంసార్యపి రామః క్రష్టళ్ళ ఈళ్వరః (బహ్మ రుద్రాదయస్తు 


బీనా: ఇత్య(త్ర కిం వినిగనుకమ్‌? - అయ్యా, ఖండుడై అవతరించిన 
సంసారిగానున్న రాముడు గాని కృష్ణుడు గాని ఈశ్వరుడేయని, 
మతి అట్టురాని ప్రత్యక్ష దేవతలయిన (బ్రహ్మ రుద్రాదులు జీవులని 
ఏమిటి ప్రమాణము? 


: స్వాభావిక జ్ఞానబల క్రియాశక్ష్య తిశయవత్త్యమ్‌ - సహజమైన జ్ఞానబల 


క్రియాశక్తులు అధికముగా కలిగియుండుట కారణముగా రాముడు 
కృష్ణుడు -ఈశ్వరులు. 


76 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర/వా/ 


అద్వైత విజయః 


: కుతః పరిచ్చిన్సన్య సంసారిణ:ః తద్దత్త్యమ్‌? - పరిమితుడై సంసారిగా 


నున్న వానికి అట్టి శక్తులు ఎట్టు అధికముగా గలవు? 


. రామగతవరిచ్చే దనంసారయో: లిలానుయత్వాల్‌ నన్తుతః 


అవరిచ్చి న్మః అనంసార్వేన రాను: - ఈశ్వరుడు రామునిగా 
అవతరించుట లీల. ఆయన ఖండ స్వరూపము. సంసారము= 
లీలలే. నిజమునకు రాముడు అఖండుడు, సంసార రహితుడున్ను. 
కనుక ఈశ్వరుడే. 


: తర్హి ఈళ్వరస్య రామత్వాదికం మిధ్రైన-అయినచో, ఈశ్వరుని 


“రామి దశ మిథ్యయే 


: న మిథ్యా, కింతు లీలా-మిథ్య కాదు. విలాసము 
- కస్మాత్‌ ? - ఎందువలన? 
వ అర్థక్రీయాకారిత్యాత్‌. ఆర్టక్రియాచూన్యం శుక్తిరజతాదికం హీ మిధ్యా. 


రానుకృష్ణాదయస్తు సేతుబంధన గోనర్థనోద్దరణాద్యర్థ క్రీయాకారిణ 
వీవేతి సత్యా ఏన - ప్రయోజన శూన్యమయినవి మిథ్యలు. ప్రయోజన 
సహితమయినవి మిథ్యలు కావు. తగరం చూసి వెండి అనుకోవటం 
మిథ్య. ప్రయోజనం లేదు కనుక. రామకృష్ణాదులు మిథ్యలు కారు. 
వారు సేతుబంధము, గోవర్తనోద్దరణము మొ॥ (ప్రయోజన (క్రియలు 
చేసిరి కనుక వారి దశలు సత్యములే. 


: కథం ఆనందనుయేశ్యరన్య దుఃఖిత్తమ్‌ సత్యమ్‌? - వారి లీలలు 


సత్యము అంటివి గదా. ఆనందమయుడైన ఈశ్వరుడు సీతా 
వియోగాది దుఃఖమయుడుగా కనబడుట కూడా సత్యమేనా? 


: లీలయా నర్వనంభవాత్‌ - క్రీడలో అన్నియు సంభవమే 
" యది ఈళ్ళరః సరోక్షః తర్హి రానూదయః ప్రత్యక్షిత్యాత్‌ నేశ్యరాః- 


ఈశ్వరుడు పరోక్షము కదా! రాముడు మొ॥వారు ప్రత్యక్ష శరీరులు 
కదా. వారెట్టు ఈశ్వరులు కాగలరు? 


: రానూది దేహ (స్రత్యక్షేసి తదంతర్గిలేళ్ళ రచైతన్యస్య అస తృక్షత్వాల్‌ 


ఈళ్చ్వరత్వమ్‌ - రామాదుల శరీరములే ప్రత్యక్షములు. కాని ఆ 


Ry 


(ప్ర/వా/ 


RH 


(ప్ర/వా/ 


RH 


(ప్ర/వా/ 


RH 


(ప్ర/వా/ 


(ప్ర॥వా॥ 
వా॥ 


'ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 77 


శరీరములందలి ఈళ్ళుర చైతన్యము (ప్రత్యక్షము కాదు కనుక వారు 
ఈశ్లరులే. 


తర్హి దేవాది దేనోంతర చైతన్యన్య అప్రత్యక్షత్వాలత్‌ ఈళ్వరత్వమ్‌ - 


అదే విధముగా దేవతలు మొ॥ ఇతర దేహములలోని చైతన్యము 
గూడా ప్రత్యక్షముగా కనబడదు కనుక వారు గూడా ఈళ్ళరులే 
కావచ్చు గదా! 


= నృ పరోక్షాపరిచ్చిన్ల చైతన్యస్రైన, ఈశళ్చ్వరత్వాత్‌, ప్రత్యక్షం అ ప్రత్యక్షం 


వా చైతన్యం పరిచ్చిన్లుం జీన వీన-అలాకాదు. పరోక్షము అఖండము 
అయిన చైతన్యమే ఈళ్లరుడు. (ప్రత్యక్ష మయినను కాకునను 
ఖండమయిన బైతన్యము జీవుడే 


= లీలయైన జీవస్వాపి పరిచ్చిన్సత్వమ్‌-బీవుడు గూడా లీల గానే ఖండ 


చైతన్యము అయినాడు. 


: న స్వత నీన-కాదు. జీవుడు లీలతో గాక నహజముగానే ఖండ 


న్వరూవుడు. 


* కుతః? - ఎందువలన? 
= నర్వవ్వాప్యుక్షమత్వాల్‌ - జీవునకు సర్చువ్వాపిత్తము సాధ్యము కాదు 


కదా/ 


* కథ మిదం జ్ఞాయతే? - బేవుడు సర్హవ్యాపి కాడని ఎట్టు తెలియును? 
జీనస్య స్వానుభవాదేన. నహి జీనః దేశాంతరస్టం కాలాంతరస్టం నా 


నేద, వ్వాపిత్వాభానాల్‌-స్తానుభవమే. తాను నర్హవ్యాపీ అయినబో 
3” కాలములందు, ఇతర దేశములందు జరుగు విషయములు 
తెలియును కదా. కాని తెలియుట లేదు. 


: ఈళ్వరస్వాపి నాస్తీ నర్యానుభఖనః- ఈశ్వరునకు కూడా అన్ని 


అనుభవములు లేవు. 


: ఆస్రీ-ఉన్నవి. 
: కుతణి-ఎందువలన? 
: వేదానాం సనుతీతాని నర్తనూనాని చార్జున. 'భవిష్వాణి చ భూతాని 


78 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


నూం తు నేద న కళ్ళని ఇతి గీతానబనాల్‌-'అర్షునా! జరిగినవి 
నాకు తెలియును. కాని నేను ఎవరికిని తెలియను” అని కృష్ణుడు 
చెప్పిన గీతావచనము వలన ఈశ్వరునకు సర్వానుభవములు గలవని 
తేలును. 


"యది సరిచ్చిన్లుః క్షోమ్లో (బ్రహ్మ తర్హి అనానుసి (బహ్మైన- ఖండ 


స్వరూపుడైన కృష్ణుడు బ్రహ్మమయినచో నేనును బ్రహ్మనే. 


: నత్తం (బన్మోస్‌. కృష్ణ నిన బ్రన్మా-నీవు (బ్రహ్మము కావు. కృష్ణుడే 


(బ్రహ శ్రము 3 


: కుతణ-ఎందుకని? 

| అవరిచ్చిన్సుత్వాల్‌ క్రుష్టస్య-కృష్ణుడు అఖండస్వరూపుడు కనుక 

: కథం తల్‌ జ్ఞాయతే?-ఎట్లు తెలిసినది? 

: విళ్ళరూన ప్రదర్భనాత్‌ కృష్టన్య-కృష్ణుడు విశ్వరూపప్రదర్శనము 


చేయుట వలన 


: తద్ది దేహన్యాస్తిం గనుయతి-అది ఈశ్వరుని దేహము యొక్క 


వ్యాప్తిని తెలుపును. ఈశ్వరుని వ్యాప్తిని తెలుపదు. 


: చైతన్య వ్యాప్తి వూర్వికైన దేవానత్తాస్తి-చైతన్య వ్యాప్తితో కలసియే 


దేహ వ్యాప్తి జరుగును. కనుక విశ్వరూప ప్రదర్శనలో చైతన్య వ్యాప్తి 
జరిగినది. 


: తరి సానూనూనసి అపరిచ్చిన్ల నిను న్యాపిదేవాత్యాల్‌ -అయితే 
యౌ 


హనుమంతుడు కూడా అఖండస్వరూపుడే. ఆయన దేహము కూడా 
వ్యాపక శక్తి కలది కదా!. 


వను నానూమద్దేవాన్య నిశ్వాత్మకత్వాభానాల్‌. నర్వం పొ నిళ్ళం 


ఈళ్ళరన్య ఏకస్యైన శరీరన్‌-హనుమంతుని దేహము విశ్వ 
రూపమయినది కాదు. విశ్వమంతయు ఒక్క-ఈశ్వరునికి మాత్రమే 
శరీరము. 


: కస్మాతొ-ఎందువలన? 
: నవాన్ర శీర్లా పురుషః- ఇత్యాది శ్రుతేః ఐిస్టభ్వానామిదం క్రుత్సృం 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ ఠామరఠాయు కవి 79 
నీకాంశేన స్థీతో జగత్‌ ఇతి గీతానచనాచ్చ-అందుకు 2 ప్రమాణములు 
గలవు. 1. శ్రుతి-పురుషుడు సహగస్రశిరస్సులు గలవాడు మొ॥. 2. 
గీత-ఈ ప్రపంచమునంతను నేనొక్కడనే వ్యాపించియుంటిని” అని 


: చైతన్య మేక మేన భేదకాభానాత్‌- చైతన్యము ఒక్కటే. దానికి 


భేదము కలిగించు అంశములు లేవు. (కనుక జీవ చైతన్యము 
ఈశ్వర చైతన్యము అను భేదము లేదు) 


; న్మభేదక నద్దావాల్‌-కాదు. భేదము కలదు. భేదము కలిగించు 


అంశము కలదు. 


: తం తత్‌ భేదకమ్‌?-ఏమిటి అది? 

: ప్రకతి రేన-ప్రకృతియే చైతన్యమునందు భేదము కలిగించును. 

వ కథమ్‌?-ఎట్టు? 

: యత్ర్రక్సతిం సర్వాం అభిన్వాన్య స్థీతం, తదీళ్ళుర చైతన్యమ్‌ యత్‌ 


ప్రక్షత్యేకదేశస్థం తత్‌ జీన చైతన్యమితి -ప్రకృతి నంతటిని వ్యాపించి 
నిలచినది ఈశ్వర చైతన్యము. (ప్రకృతిలో కొంత మేణుకు 
వ్యాపించినది జీవ చైతన్యము. 


: యత్ర జీన చైతన్యం తతో ప్రక్ష తిదేశే న ఈశళ్ళరన్యాస్తిః ఇతి కథం 


నర్హవ్యాపిత్యం ఈళ్వరస్వ్య?- ప్రకృతిలో జీవ చైతన్యము ఎంత 
మేణకు వ్యాపించినదో అంత మేణకు ఈశ్వర చైతన్యము లేనట్టే 
కదా!. మటీ ఈశ్వర చైతన్యము సర్వవ్యాపి ఎట్లగును? 


: జీనే- నీ ఈశ్వర నత్తాల్‌ జీనన్యాస్తః వ్రకృత్వేక దేశోసి ఈశ్వర 


న్వాస్త ఏన - జీవునియందున్ను ఈశ్వరుడు ఉన్నందున జీవుడు 
వ్యాపించిన ప్రకృతి భాగములందున్ను ఈశ్వరుడు వ్యాపించి 
యుండును. 


: నర్వగతత్వాత్‌ అనంతస్య స నీనాహనునస్టీతః' ఇతి ప్రహ్లాద నచనాత్‌ 


జీవేళ్ళురాభబేద అనంతుడు అయిన ఈశ్వరుడు సర్వవ్యాస్తుడు కనుక, 
“ఆయనయే నేను' అని ప్రహ్లాద వచనమును బట్టి 'జీవుడే ఈశ్వరుడు” 
అని ఏల చెప్పరాదు? 


80 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥1వా॥ 


అద్వైత విజయః 


3 జీనగతత్తేన బీనశరీరకః ఈశ్వరః బీన ఏన. యధా నునుప్వ శరీర 


గతత్వేన జీనః నునుస్యః ఇతి తదర్భాత్‌- ఈశ్వరుడు జీవునియందు 
న్ను వ్యాపించియున్నాడు కనుక జీవ శరీరము గల ఈశ్వరుడు 
జీవుడే. ఎలాగంటే మనుష్యశరీరమును ధరించిన జీవుడు 'మనిషి 
అయినట్టు. 


: కా ప్రక్పుతిః?-ప్రకృతి అనగానేమి? 
: ప్రధానమ్‌-ప్రధానమను పేరు గలది 
: తద్ది “ఈక్షతేర్దా శబ్దమ్‌” ఇతి సూతక్సారెః నిరాక్స తమ్‌--ఈక్షతే - 


చూచుచున్నది అను మాటలో చూచు” అను క్రియకు జడ పదార్థము 
కర్త కాలేదు. కనుక (ప్రపంచ కారణముగా అచేతనమయిన 
ప్రధానము అనగా (ప్రకృతి నిరాకరింపబడినది. కనుక ఆ 
సూత్రమును బట్టి ప్రకృతి లేదు. 


: అబహ్మోత్మక స్వతంత్ర ప్రధాన నిరాకరణ సరమ్‌ తత్‌ నూతమ్‌ 


బ్రన్నోత్మికా తు ప్రక్షతిః అస్త్రేన, గీతాస్రామాణ్యాత్‌-బ్రహ్మ చైతన్య 
సంబంధము లేక (ప్రకృతి స్వతంత్రముగా జగత్కారణము కాలేదు 
అని చెప్పుటయే సూత్ర పరమార్ధము. బ్రహ్మమయమయిన ప్రకృతి 
ఉన్నది. అందుకు 'గీత' ప్రమాణము. 


: కథం (ప్రక్పుతేః (బన్మోత్మకత్తమ్‌? -ప్రకృతి బ్రహ్మమయమా? 


అదెట్లు? 
య 


: (బస్మాశరీరత్యాత్‌. శరీరస్వ శరీరీ ఖలు ఆత్మా-ప్రకృతి (బ్రహ్మకు 


శరీరము. శరీరమునకు “శరీరి” అనగా జీవుడు ఆత్మయే కదా! 
అట్టు ప్రకృతి శరీరమునకు (బ్రహ్మయే ఆత్మ. 


: ఆత్మా బీన నీన - ఆత్మ జీవుడే గదా! 
: న శరీరం ప్రతి బీనః ఆత్మా, జీనం ప్రతి ఈశ్వర ఆత్మా, అత 


నీన ముఖ్యః ఆత్మా ఈళ్ళర నీన సరనూత్మా ఇతి ఉచ్వతే-లేదు. 
శరీరమునకు జీవుడు ఆత్మ, బీవునకు ఈశ్వరుడు ఆత్మ. కనుకనే 
ముఖ్యమయిన ఆత్మ ఈశ్వరుడు. ఆయనయే 'పరమాత్మ' 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 81 


: జీన వన సరనూత్మా. 'సరనూత్మేతి చావ్యుక్త' ఇతి గీతానచనాల్‌ - 


జీవుడే పరమాత్మ. “పరమాత్మ అనియు చెప్పబడెను” అను 
గీతావాక్యము (ప్రమాణము. 


: దేనోత్మాద్య సేక్షయా తత జీనన్య సరనూత్మత్త్యముక్తమ్‌ నిరసేక్షం 


తు సరనూత్మత్యం ఈళ్వరస్వైన -'దేహము-ఆత్మ' వీట్రి దృష్ట్యా 
జీవుని పరమాత్మగా చెప్పిరి అంతే. సహజముగా మాత్రము 
ఈశ్వరుడే పరమాత్మ. 


: ఆత్మ సరమాత్మభేదే న ప్రమాణం సళ్వానుః-'ఆత్మ-పరమాత్మ' 


వీని మధ్య భేదమునకు ప్రమాణము ఏమి? 


: శృణు తల్పం ప్రనక్ష్యామి హ్యోత్మానాత్మ సరాత్మనామ్‌” ఇత్యాది 


వబనాన్యేన ప్రమాణాని-“ఆత్మ-అనాత్మ-పరమాత్మ'ల యొక్క 
తత్వమును చెప్పెదను వినుము అను వాక్యములు మొ॥ 
(ప్రమాణము. 


: ఘటాకాళ నునోకాళనల్‌ ఆత్మ సరనూత్మాభేద ఏన-'కుండలోని 


ఆకాశము-అసలు ఆకాశము” వీని మధ్య భేదము లేనట్టు, 
ఆత్మ-పరమాత్మల మధ్య భేదము లేదు. 


: న, ఘుటాకాళస్వ సోసాధికత్యాల్‌ ఆత్మనః నిరుసాధికత్తాత్‌ చ ఉసాధ్య 


(ప్రయుక్త నీన ఆత్మ సరనూత్మ భేదః-భేదము కలదు. కుండలోని 
ఆకాశమునకు కుండ ఉపాధి. ఆత్మకు ఉపాధి లేదు. కనుక 
ఆత్మ పరమాత్మ భేదము కేవలము ఉపాధి” (ఆధారము) వలన 
వచ్చినది కాదు. (సర్వజ్ఞత్వాది ఇతర లక్షణముల వలన వచ్చినది) 


: “తత్పనుని” ఇతి శ్రుత్యా కథం జీనేశ్యరాద్రైతం ప్రతిసాద్యలే- 'ఆ 


(బ్రహ్మము నీవు అను వేదము జీవేశ్వరులకు అభేదమును 
అద్వైతమును చెప్పుచున్నది కదా. దానికి ఏమనెదవు? 


: శరీరశరీరిభాన నిశిష్టాద్రైతమేన ప్రతిసాద్యలే. నతు శుద్ధాద్రైతమ్‌- 


శరీరశరీరిభావముతో గూడిన అద్దైతమే చెప్పుబడినది. శుద్దాద్ద్వైతము 
కాదు. నేను శరీరమును - ఈశ్వరుడు శరీర అనుభావముతో 


82 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


అద్వైతము, విశిష్టాద్వైతము, నేనే ఈళశృరుడను” అను భావము 
శుద్దాద్ర్వైతము. 


: విశిష్ణాద్రైతమితి పదం అశ్రౌతమ్‌-'విశిష్టాద్వైతమ్‌' అను పదము 


వేదములో కనబడలేదు. వేదవిరుద్దము కదా? 


: పదన్య అశ్రౌతతేసి అర్థః (శ్రౌత నన - పదము వేదములో లేక 


పోయినను ఆ అర్థము వేదములోనున్నది కదా! 


: కస్మాత్‌? - దేనిని బట్టి ఆ అర్థము? 
: యస్మాత్‌ “ద్యానునర్జా-” ఇత్యాది శ్రుతిభిః భేదః 'తత్త్యనుని” 


ఇత్యాదిభిః అభేదః చ ప్రతిసాద్యలతే, తస్మాత్‌ - 'రెండు గరుడ పక్షులు- 
మొ॥వేదము వలన జీవాత్మ పరమాత్మల మధ్య భేదము, 'నీవే ఆ 
బ్రహ్మము” అను వేదవాక్యములచే జీవాత్మ పరమాత్మల మధ్య 
అభేదము చెప్పబడినది. అందువలన. 


: జీనేళ్ళరయోః శరీరశరీరిభాన నిణిష్టాద్రైతమితి జ్ఞానేన కిం ఫలమ్‌? 


-బీవ ఈశ్వరులకు అనగా జీవాత్మ పరమాత్మలకు “శరీరశరీరిభావ 
విశిష్టాద్వైతము కలదు'-అను జ్ఞానము వలన ప్రయోజనము ఏమి 
గలదు? 


: ఈళ్ళుర శరీరత్యాల్‌ బీనః ఈశ్వర పరతంత్రః, ఈశళ్లర నియామ్య: 


ఈళ్ళరళేషు ఇతి జ్ఞానేన జీనస్య స్వాతం(త్రాభిమాననివుత్తిన స్వరక్షా 
భరస్య నర్వన్య ఈశ్యరాయత్తతేన స్వస్య న్వరక్షా ప్రయాసా భానః 
ఈళ్వరాను(గవోర్జం ఈశ్వరకైంకర్య కరణం తదను(గనోల్‌ 
సర్వసంసారనివు త్తి నరనునద ప్రసత్తిళ్ళు ఇతి - ఎవరి శరీరము 
వారికి అధీనము, వారి చెప్పుచేతలలో ఉండును. జీవుడు ఈశ్వరుని 
శరీరము. కనుక ఈశ్వరుని “అదుపు-ఆజ్ఞులలో నుండును. అది 
ఈశ్వర శేషము--ఈ విషయము తెలియుట వలన జీవులకు 
అహంకారము తొలగును. తాను స్వతం(త్రుడను కాను అని 
అర్హమగును. తన రక్షణ అంతయు ఈశ్వరుని 'పైనున్నదని 
(గ్రహించును. అందువలన తన రక్షణ కొకు తను శ్రమపడవలసిన 
అవసరము తప్పిపోవును. ఈశ్వరాను[గ్రహము కొజకు ఈశ్వర 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 83 


కైంకర్యము చేయును. ఈశ్చరాను[గ్రహము చేత సంసారబంధములు 
తొలగును. అనంతరము దివ్యధామము చేరును. 


స భిన్సేళ్ళుర జ్ఞానాల్‌. భనతి భయనుధికమ్‌--ఈశ్చరుడు వేణు- తాను 


వేణు” అను భావము వలన భయము ఏర్పడును గదా! 


: న తదననునరణాదేన భయమ్‌, నతు తత్తేననాల్‌. భిన్సం పొ 


రాజానం సంసేన్య సేనకః ప్రాప్తోతి ధనమ్‌ - అనుసరింపక పోవుట 
వలన భయము కలదు కాని ఆయనను సేవించుట వలన కాదు. 
భిన్నముగ నున్నను రాజును సేవించిన సేవకునకు ధనము 
లభించును గదా! 


: పరోక్ష ఈశ్వరస్పేవాయా అనిషయః - (ప్రత్యక్షముగా దొజకని 


ఈశ్వరుని సేవించుట ఎట్టు సాధ్యము? 


: అత నీన శ్రీరంగనాయకాద్యర్థా రూస స్వీకార ఈశ్వురస్య భక్తానుకం 


సార్థమ్‌ - కనుకనే, భగవంతుడు భక్తులపై జీవులపై దయతో 
“శ్రీరంగనాయక స్వామి” మొదలైన అర్బామూర్తులుగా వెలసినాడు. 


; 'యానూం సర్వేషు భూతేషు సంతనూత్మాన మీశ్వరమ్‌. హిత్వార్భాం 


భజతే నూఢ్యాల్‌, భస్మన్వేన జానోతి సః ఇతి భాగవతాల్‌ అర్వార్ధునం 
నృర్ధమేన - సమస్త భూతములయందు అంతర్యామిగా నున్న నన్ను 
వదలి 'అర్బావిగ్రహములను పూజించుట, బూడిదలో హోమము 
చేయుటయే” అను భాగవత వాక్యమును బట్టి అర్భామూర్తుల అర్భన 
వ్యర్థము కదా! 


: న్మ సర్హవ్యాపీ ఈశ్వరః" ఇతి జ్ఞానాభాన ప్రయుక్తస్రైన అర్హా భజనస్య 


వైయర్థ్యమ్‌, కథ మన్యథా సర్వవ్వావీశ్వరస్వ హోనం నంభవతి, యేన 
తద్యారణాయ “ఈళ్వరం సొత్వా” ఇతి ఉచ్యేత - “ఈశ్వరుడు 
సర్వవ్యాపి" అను భావము లేకుండగ చేయు విగ్రహారాధన వ్యర్థమని 
చెప్పుటయే ఆ మాటల తాత్పర్యము. లేనిచో సర్వవ్యాపి అయిన 
భగవంతుని 'వదలి' పూజించుట సాధ్యముకాదు గదా! కనుక 
“వదలుట” అనగా 'సర్వవ్యాపి” అను భావమును వదలుటయే. అది 
నిషిద్ధము. విగ్రహారాధన వ్యర్థము కాదు. 


84 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: కథం కృతిను సాషాణాది నిగ్రహాణాం ఈశ్వరత్త్వను? - తయారు 


చేయబడిన శిలావిగ్రము మొదలైన వానికి ఈశ్వరత్వము ఎట్టు 
సాధ్యము. 


3 ఈశ్వరాధిష్టితత్వాల్‌ - ఈశ్వరుడు వానియందు ఉండుట వలన, 
: నర్వుమసి తర్హి వూజ్యమేన - అప్పుడు అన్నియు పూజ్యములే అంతట 


ఈశ్వరుడు ఉన్నాడు కదా! 


: నొఇతి కో నదేత్‌? అత నీన పొ బానుదేనన్సుర్వుమితి”' స మవోత్నా 


నుద్వుర్తభః' ఇతి గీతాసూక్తమ్‌ - 'కాదు” అని ఎవరు అనెదరు. కనుకనే 
కదా “సమస్తము వాసుదేవుడే” అను వాక్యము. అట్టు భగవంతుని 
సర్వత్ర చూడగల మహాత్ములు అజుదుగా నుండెదరని గీతలో 
గలదు. 


: తర్హి వ్వ్యర్హా వీన అర్జాః - అయినచో విగ్రహములు వ్యర్థములే. 
: నృ సుందరే భగనద్దిగ్రహే భగనద్చుద్దేః సుళకత్తాత్‌. నహి ఆదానేన 


కేనల సాషాణే 'భగవానితి' బుద్ధిః కస్వాసి ఉదీయాల్‌. -వ్యర్థము కావు. 
సుందరమయిన ఈశ్వర విగ్రహమునందు 'భగవంతుడు” అను 
భావన తేలికగా కలుగును. అట్టి భావన మామూలు రాయి మీద 
అంత తేలికగా మొదటనే కలుగదు గదా! 


: అర్హాయానుసి నోదేత్యేన - విగ్రహమునందు గూడా కలుగదు. 
: ఉదేత్యేన, నటే రానూది బుద్దినల్‌ - కలుగును. నటుని చూచి 


నాటకములో “రాముడు” అని భావించినట్లే ఇదియును. 


: నహి సాకార ఈశ్వరః - ఈశ్వరునకు ఆకారము లేదు గదా! 
: లీలయా సాకార నీన -క్రీడ కోసమై ఆయన ఆకారమును ధరించును. 
: ఆకారే కథం ఈశ్ళరబుద్దిః? - మటీ ఆకారము మీద -ఈశ్వరు'డనే 


( 
భావన ఎట్టు ఎర్పడును? 


: ఆకారనతి ఈళ్వర నిన ఈళ్వర బుద్ధిః -ఆకారముతోనున్న 
ణి 


ఈశ్వరుని యందే ఈశ్వరుడు” అను భావన కలుగును. 


ఫ్‌ కస్మాత్‌? - ఎందువలన? 


'ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


నా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 85 


: సాక్షాత్‌ భగనానేన శ్రీరానుః భద్రాదౌ ఇహ అస్ముదను(గనోర్టం న్యక్తః 


నన్‌ తిష్టతీతి భక్తాశయాల్‌ - భగవంతుడైన శ్రీరాముడు మనపై 
కరుణతో భద్రాద్రి మీద విగ్రహరూపమున వేంచేసి యున్నాడు అని 
భక్తులు భావించుచున్నారు కదా. అందువలన 


: అమీ భక్తాః దేసోంతే కిం యాంతి? - మరణానంతరము ఈ భక్తులు 


ఎచ్చటకు చేరెదరు? 


: వరమపదమ్‌ - దివ్యధామమునకు 

: తీం తల్‌? - ఏమిటి అది? 

: వైకుంఠలోకః - వైకుంఠ లోకము. 

: నః కాస్తే? - అది ఎచ్చటనున్నది? 

: బన్మోండాదుపరి - (బ్రహ్మాండముకన్న పైన. 

: కం నత్యలోకః? - అది సత్యలోకమా? 

: న సహా హిరణ్యగర్భ స్థానమ్‌ - అది హిరణ్యగర్భుని లోకము 

: కీం తద్గతా న ముక్తాఃణ? - ఆ లోకమునందున్న వారు ముక్తులు 


కారా? 


3 తద్గతాః హిరణ్యగర్భాయుస్వాంతే హిరణ్యగర్భేణ సనుం ముచ్యంతే 


ఆ సత్యలోకస్టులు హిరణ్యగర్భుని, అవసానమున ఆయనతో బాటు 
మోక్షము పొందెదరు. 


: కా ముక్తి? - ఆ మోక్షము ఎటువంటిది? 

: నరనుపదప్రాస్తీః - అదియును వైకుంఠప్రాప్తియే. 

: కథం యాతి జీనో మ్యుక్తీమ్‌? - జీవుడు మోక్షమును ఎట్టు పొందును? 
: నుషుమ్ఫానూర్గేణ నిర్గత్వ రళ్చ్యనుసారీ నన్‌ అర్భిరాదినూర్లేణ 


నూర్యనుండలం భిత్త్వా (బ్రహ్మలోకం గచ్చుతి - సుషుమ్నా నాడి 
గుండా కదలి రశ్ములలో (ప్రవేశించి 'జ్యోతిర్మార్లము” ద్వారా సూర్య 
మండలమును భేదించికొని బ్రహ్మలోకమును చేరును. 


: కం (బ్రహ్మ? - ఏ (బ్రహ్మ? 


86 
(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా। 


వా॥ 


(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥1వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: సరం (బ్రహ్మా - పరబ్రహ్మమే 

క తద్ది సర్లవ్యావీ - అది సర్వవ్యాపి గదా 

3 సత్యమ్‌ - నిజమే 

: తర్హి (బహ ఇ ప్రాహ్యర్థం సరనుపదగమనం న్యర్జమ్‌-అయితే బ్రహ్మము” 


కొజణకు పరమపదము దాకా వెళ్ళుట వ్యర్థము. 


: న వ్యర్థమ్‌ - వ్యర్థము కాదు. 
2 కుతః? - ఎందువలన? 
: ప్రకృతి వియుక్తస్వైన జీవస్వ బన్మాస్రాస్తీః సా తు ప్రక్సతిః సరనుపదస్థ 


విరజానదీతరణ సమయ వీన జీవం ముంచతి. నతు తతఃప్రాక్‌ - 
ప్రకృతి విడివడిన తరువాతనే జీవునకు “బ్రహ్మము” లభించును. 
అయితే (ప్రకృతి అతనిని విడిచిపెట్టుట మాత్రము పరమపదము 
నందున్న 'విరజానదిని' “జీవుడు' దాటు సమయమునందు 
జరుగును. అంతకు ముందు జరుగదు. కనుక మోక్షముకొజకు 
(బ్రహ్మపదముదాకా వెళ్ల వలసియున్నది. 


: కాసా ప్రక్షతిః? - ఎవరా ప్రకృతి? 
: నునవ్షష్టేందియ (సాణరూసా-'ఇంద్రియములు 5, మనస్సు 


ప్రాణమును” వీని సమూహమే. 


: ఇంద్రియాణి దశ సి? - అదేమిటి? ఇంద్రియములు 10 కదా! 
: కర్మేంద్రియాణీ దోహేన నహైన జాయంతే, మియంతే చ - 


కర్మేంద్రియములు దేహముతో కలిసిపుట్టును. కలసి చచ్చును. 


: 'తత్యవిదః ప్రాణాః నోత్కానుంతి ఇతి (చుతేః అజ్జైస్కైన ప్రాణో 


(తృమణమ్‌ - పరమపదము దాకా ప్రాణములతో కూడిన ప్రకృతి 
పోవు నంటివి. కాని ఆ స్థితి ఒక్క అజ్ఞానికే. తత్త్యవేత్తకు ఆ స్థితి 
లేదు. అతని ప్రాణములు పైకి పోవు. ఇచ్చటనే పంచభూతములలో 
కలిసి పోవును. కనుక విరజానది దాటిన దాకా ప్రాణములతో గూడిన 
(ప్రకృతి వెంబడించుననుట యెట్టు సరిపోవును. 


: సరనుసదం ప్రాస్తస్య తత్తనిద నీన ప్రాణోత్రనుణాభాన్క ప్రాణానా 


అం 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 87 


మేన అభావాత్‌ తస్య - పరమపదమును పొందిన తత్త్యవేత్తకు 
ప్రాణములే ఉండవు. కనుక ఆయనకు (ప్రాణము పైకి పోవుట 
యుండదు. వేదవాక్యమునకు అర్ధము అదియే. 


: (బన్మానిద్‌ బ్రహ్మైన భనతి” ఇతి (శ్రుతేః నిదుస్లో న గనునమ్‌ - 


'బ్రహ్మవేత్త బ్రహ్మయే అగును’ అను వేదమును బట్టి ఆలోచించినచో 
(బ్రహ్మవేత్తకు ఊర్ణ్యలోకగమనము లేనట్టు తోచుచున్నది కదా! 


: బ్రహ్మైన (బ్రహ్మావిద్భ నతి. (బవ్మా జానాతి. నతు బీనః (త్వర్హాల్‌ 


'స నీనాన్‌ బ్రన్మా గనుయతి” ఇతి (వత్యంతరాచ్చు - ఆ (శ్రుతికి 
అర్థము వాక్యక్రమము మార్చి చెప్పవలెను. బ్రహ్మయే (బ్రహ్మవేత్త 
కాగలదు. బ్రహ్మము గూర్చి బ్రహ్మమునకే తెలియును. జీవునకు 
తెలియదు. అని అర్థము. 'అతడు వీరిని బ్రహ్మము వద్దకు జేర్చును”. 
అను వేద భాగము వలన తత్వవేత్తలకు బ్రహ్మము దాకా పోవుట 
కలదు. 


“యది జీనో (బవ్మా న జానాతి, తర్హి కథం ముక్తస్య (బవ్మా ప్రాప్తః? - 


జీవునకు బ్రహ్మజ్ఞానములేని పక్షమున ముక్త జీవునకు “బ్రహ్మ(ప్రాప్తి' 
ఎలా జరుగును? 


; ముక్తజీనో జానాట్వేవ, యదా మ్లుక్తబీనః బద్దజీనో నాన అంతర్యా 


మిణం జానాతి, తస్య అద్ధశ్వత్వాల్‌. బద్ధజీనస్తు బహిర్ధనం (బహ్మాపి 
న జానాతి, అసర్హ్యజ్ఞత్యాత్‌. ముక్తస్తు తజ్ఞానాతి, సర్షజైత్వాల్‌ -ముక్త 
బీవునకు (బ్రహ్మజ్ఞానము కలుగును. లేదా ముక్త జీవునకయిన బద్ద 
జీవునకయినను అంతర్యము అనగా “లోపల వ్యాపించిన ఈశ్వరుని 
స్వరూపము కనబడదు. అది అదృశ్యమే కనుక. అయితే తేడా 
ఏమి అనగా, ముక్తజీవుడు వెలుపల వ్యాపించిన బ్రహ్మ తత్వమును 
ఎణుగును. బద్దజీవునకు అదియును తెలియదు. అదే 'బద్దజీవుని 
అజ్ఞత, ముక్తజీవుని సర్వజ్ఞత' 


: యదేన బహిస్సుం తదేవాంతస్పుం చ-బయట వ్యాపించినదే కదా 


లోపల వ్యాపించేనది గూడా. వేందుకని లోపలది తెలియదు? 


: నత్యం తథాపి అంతన్సుత్వ రూపేణ (బ్రహ్మా జ్ఞాతుం న శక్యతే 
> 


88 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥1వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


జీనేన, అత నీన అంతర్యామీ ఈళ్ళురః దుష్ర్రాప నీన జీనస్య- నిజమే. 
కాని లోపల ఉన్న (బ్రహ్మము బీవునకు కనబడదు. కనుక 
అంతర్యామి అయిన ఈశ్వరుడు జీవునకు దుర్లభమే. 


: కతినిధః ఈశ్వరః? - అయ్యా, ఈశ్వరుడు ఎన్ని విధములు? 

: సంచనిధః - 5 విధములు. 

: కాః తాః విధా? - అవి ఏవి? 

: పరా-వ్వూవా-విభవ-అంతర్వామి-అర్జా స్వరూపా 'పర, వ్యూహ, 


విభవ, అంతర్యామి, అర్వా" అను స్వరూపములు గలవాడు. 


: బూపొ తద్వినేక ? - వివరింపుము? 
: నచ్చి శృణు! సరఃముక్షప్రాస్యం నర్వున్వాసీ చైతన్యమ్‌. వ్యూవాః 


-నాసుదేనసంరక్షణ ప్రద్యుమ్తూనిరుడ్డాన నిభనాః రానుకృష్లాదయః 
అంతర్వామీ = జీవాంతర్గతః. అర్భాః శ్రీరంగనాయక నేంకటేళ్ళరా 
దయ: తత్ర నిభనః ద్వివిధః నిత్యనిభూతిః లీలా నిభూతిళ్టైతి. 
నిత్యవిభూతిః వైకుంఠే నర్తమానః శంఖచ(క్రాది ధరః శ్రీనివాసో మనో 
నిమ్హుః లీలా నిభూతిః రానుక్పుష్ణాదిరూసా - ఇతి నినేకః - వినుము. 
పరుడు-ముక్త జీవులు మాత్రమే పొందు సర్వవ్యాపి చైతన్యము. 
వ్యూహము- వాసుదేవ, సంకర్షణ (ప్రద్యుమ్న అనిరుద్ద-అను 4. 
విభవము-రామకృష్ణ మొదలగు అవతారములు అంతర్యామి - జీవుల 
యందు వ్యాపించిన చైతన్యము. అర్భ- శ్రీరంగనాయక, శ్రీ 
వేంకటేశ్వర మొదలగు విగ్రహములు. పైన చెప్పిన వానిలో విభవ 
మూర్తులు 2 విధములు. 

1. _ నిత్య విభూతి- నిత్యము ఉండు ఆకారము. వైకుంఠమున 

శంఖ చ(క్రాదులు ధరించియుండు శ్రీ మహావిష్ణువు. 


2. లీలావిభూతి-రామ, కృష్ణ మొదలగు అవతారములు 


॥ సర్గం జగదపిఈళ్వర విభూతి ఈళ్వరవ్వూవాళ్టు - (ప్రపంచ 


మంతయు ఈశ్వరవైభవమే, ఈశ్వరవ్యూహమే కదా. 


: సత్యం. తధానీ ప్రాధాన్యేనోక్తం తథా 'ఆదిత్వానామనాం విష్ణుః 


ఇత్వాదినల్‌ - నిజమే అయినను ప్రాధాన్యమును బట్టి చెప్పబడెను. 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 89 


అనగా ప్రపంచమంతయు తన విభూతి అయినను భగవంతుడు 
గీతలో ప్రత్యేకముగా “ఆదిత్యులలో నేను విష్ణువును అని చెప్పెను 
కదా! (అంటే ఆదిత్యులందరు (12) తన విభూతి అయినను 
అందులో “విష్ణువు” అను వానిలో తన 'కళి ప్రధానముగానున్నదని 
అర్థము) 


: కీనుర్ధం తథోక్తమ్‌? - ఎందుకట్టు చెప్పబడినది? (అనగా (ప్రధాన 


స్తానము దేనికి చెప్పినట్టు 
ఇ ణ్‌ 


: ఉపాననార్ధమ్‌-ఆరాధన కొరకు 
: రాను ఇన జీవోసి బన్మాబుద్దా ఉసాస్వ నీన- రాముని వలె జీవుడెవ 


డైనను బ్రహ్మము” అను భావముతో ఆరాధింపదగిన వాడే కదా!. 


: నత్యమ్‌-నిజమే 
: తథా నతి బీననత్‌ రామో? నీ నైన (బన్మా- అట్టయినచో జీవుడు 


(బ్రహ్మము కానట్టే రాముడున్నూ బ్రహ్మము కాడు. 


: యది రానుశబ్దేన శరీరం నినక్షీతం, తర్హి రామోసీ జీననత్‌ ఈశ్వర 


శరీరత్తేన నైన (బ్రన్మా. యది తదంతర్గతం చైతన్యం నినక్షేతం 
తర్హి రామో (బహ్మ|ైన - రాముడు అని ఒక శరీరమునకు పేరు 
అనుకున్న పక్షమున “రాముడు” గూడా జీవుని వలె ఈశ్వరునికి 
శరీరమే కనుక (బ్రహ్మము-కాడు. అట్టుకాక రాముడు అనునది 
జీవునిలోని వైతన్యమునకు పేరు అనుకున్నచో 'రాముడు' బ్రహ్మయే. 


: తర్హి జీవశబ్దేనాపి చైతన్యవినక్షణే జీనః బ్రహ్మైన-అట్టయినచో 
యౌ ౧ రా (హహ ౧ 


జీవుడు” అను పదమునకు గూడా 'జీవునిలోని చైతన్యము” అని 
అర్థము చెప్పినచో జీవుడును (బ్రహ్మయే కదా!. 


: నత్యం. యది జీనాంతర చైతన్యం నినక్షీతం బీనశబ్రేన, తర్హి జీనః 


(బ్రహ్మైను యది తు ప్రత్యక్‌ చైతన్యం నినక్షీతమ్‌ తర్హి జీనః నైన 
(బ్రన్మా కింతు (బహ్మశరీరమేన - నిజమే. జీవ అనుపదముచే జీవుని 
లోని చైతన్యమును చెప్పదలచినచో జీవుడు (బ్రహ్మయే. కాని 
జీవశబ్దముచే ఈశ్వరభిన్నమయిన దేహగతమయిన చైతన్యము 


90 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥1వా॥ 


అద్వైత విజయః 


చెప్పబడినచో జీవుడు (బ్రహ్మ కాదు. (బ్రహ్మయొక్క శరీరము 
మా(త్రమే. 


: రామో బ్రహ్మ, కృష్ణోబహ్మ, బీనో (బ్రన్మా, ఇతినల్‌ శ్వా బ్రన్మా, 


శ్యసబః బ్రహ్మ ఇత్యపీ నక్తుం యుక్తమ్‌, రానూదిస్పిన శ్వాదిన్వుసీ 
సత్తాల్‌ ఈశ్వరస్య-రాముడు బ్రహ్మము, కృష్ణుడు బ్రహ్మము. 
జీవుడు (బ్రహ్మము. అన్నట్టు 'కుక్క బ్రహ్మ, కుక్కను తినువాడు 
(బ్రహ్మ -అనియు చెప్పవచ్చును గదా!. ఏమంటే ఈశ్వరుడు 
శునకము మొ॥ వానియందును కలడు కదా! 


: సత్యం. తథైన నదంతి నిద్వాంసః సర్వం బ్రహ్మేతి! అత నీన నర్వ 


శబ్దవాచ్యత్తమపి ఈశ్చరస్య సంగచ్చు తే. ఈళ్వరస్య సర్వశరీరకత్తేన 
శరీరవాచి నర్వళబ్దానాం శరీరిసర్యం తత్త నియనూత్‌- నిజమే. 
విద్వాంసులు అట్టే చెప్పుచున్నారు. సర్వము (బ్రహ్మయే. కనుకనే 
ఈశ్వరునకు 'సర్వః అను పేరు గూడా సరిపోవును. ఈశ్వరునకు 
“సర్వము” శరీరమే కనుక శరీరములను చెప్పు పదములు అన్నియు 
(కుక్క మొ॥) శరీరి అయిన ఈశ్వరుని చేరును. శరీరమును చెప్పు 
పదములు శరీరధారి అయిన జీవును చెప్పును కదా!. 


: తర్హి రానూదినల్‌ శ్వాదయోసీ పూజ్యా నన, రానూది నానునల్‌ 


దేనదత్తాది నానూన్యపి జప్వాన్వేన -అయినచో, రాముడు మొ॥ వాని 
వలె శునకము మొ॥ పూజనీయములు. “రామ” నామము వలె 
“దేవదత్త నామము గూడా జపించదగినదే కదా!. 


: మైనమ్‌! శ్యాదిదేసోః జీవేళ్ళుర సాధారణాఖ ఈళ్వరనల్‌ జీనస్వాసి 


శ్వాది దేహేను నత్తాత్‌. రానుక్పుష్ణాది దేవోన్తు ఈళ్వరస్వైన 
అసాధారణాః తేషు జీనస్య అనత్తాల్‌. తథా రానుక్షష్ణాది నానూని 
ఈశ్వరస్వైన అసాధారణాని. దేనదత్తాదీని తు జీనేళ్ళురోభయ 
సాధారణాని ఇతి కృత్వా ఈశ్వర సాధారణ దేహనానాదయ నీన 
పూజాజపాద్యుచితాః - అలాకాదు “కుక్క” మొదలైన దేహములు 
అటు జీవునకు ఇటు ఈశ్వరునకు సమానములు. ఎందుకనగా 
ఈశ్వరుని వలె జీవుడు గూడా ఆ దేహములందు ఉన్నాడు కనుక. 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరఠాయు కవి 91 


రామ, కృష్ణ మొదలైన దేహములందు ఈశ్వరుడు ఉన్నాడు. 
వానియందు జీవులు లేరు. కనుక రామ, కృష్ణాది నామములు 
ఈశ్వరునికి మాత్రమే చెందును. దేవదత్త మొదలైన నామములు 
“కుక్క” వలె జీవ+ ఈశ్వరులకు చెందును. కాగా, ఈశ్వరునికి 
మాత్రమే చెందు దేహము యొక్క నామములే పూజలకు జపములకు 
తగును. 


: (బ్రహ్మ రుద్రాదయో- పీ వూజ్వా వీన-బ్రహ్మరు[ద్రుడు మొదలగు 


వారు పూజ్యూలే కదా! 


: పూజ్యా వీన తే, జీనల్వేపి డత్కృష్టత్యాల్‌, భగనద్భక్తత్వాచ్చు-వారు 


పూజ్యలే. జీవులయినను వారు మన కన్న గొప్ప జీవులు అనగా 
జీవోత్తములు కనుక, భగవంతునకు భక్తులు కనుక. 


: (బ్రన్మా రుద్రాదయో న బీనాః - 'బ్రహ్మరు(ద్రాదులు జీవులు కారు. 
: బీనా నన - జీవులే. 

: కుతః? - ఎందుకని? 

: నత్సాసవోర బాణానుర యుద్దాదిసు బ్రన్మారుద్రాదీనాం శ్రీ కృ ష్టేన 


సరిభూతత్వాల్‌ - భాగవతములో చెప్పబడిన 'వత్సాపహరణము” 
లో (బ్రహ్మయు బాణాసురయుద్దమున రుద్రుడున్ను కృష్ణుని 
ముందణు పరాభవింపబడిరి కనుక. 


: అతీత కృష్ణః కథ నుస్మాకం సుసేనః? - అంతటి అతీతుడైన కృష్ణుని 


మనమెట్లు సులభముగా అందికొని ఆరాధింపగలము? 


: నాలితః జగన్భాథక్షేతే జగన్గాథరూ పేణ నర్తత నన. యద్వా సర్వా 


న్వసీ అర్భ్బాను సాలగ్రానూదిషు చ చైతన్యరూపేణ నర్తత నన - 
అతీతుడు కాడు. జగన్నాథక్షేత్రమున జగన్నాథ రూపముతో ఉన్నాడు. 
లేదా అన్ని అర్బామూర్తులయందు సాల(గ్రామములందు చైతన్యము 
గా ఆయన వ్యాపించెను గదా! 


: కం సాలగ్రామం పరం బ్రహ్మ? - సాలగ్రామము పరబ్రహ్మయా? 
: ఓమ్‌ - అవును. 


92 
వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: కథమ్‌? - ఎట్టు? 
: గండక్వాం నద్వాం సరమేళ్వరేణ సాలగ్రానాత్మనా అనతీర్ణత్వాల్‌ 


- గండకనదిలో 'సాల(గ్రామముగా”, 'పరమాత్మ' అవతరించెను 
కనుక. 


: కథమిదం జ్ఞాయతే? - అట్లని ఎట్టు తెలిసినది? 
: స్వాభానిక చక్ర చిహ్హేన. చక్రం పౌ భగవత సాధారణచిన్హామ్‌ - 


సహజము అయిన “చక్రము” దానియందు ఉండుటచేత. చక్రము 
భగవంతునికి ప్రత్యేకమయిన సొంత 'గుర్తు' కదా? 


: తర్హి కులాలోసి భగనానేన, చక్రీత్వాత్‌ - అయినచో “చక్రము” ఉన్నది 


కనుక 'కుమ శర యును భగవంతుడే. 


: నృ క్ర్యతిమత్వాల్‌ కులాల చక్రస్య-కాడు. కుమ్మరి చక్రము సహజము 


కాదు. తయారు చేసి తగిలించికొన్నది. 


: తర్లీ కుతినూ అర్భాః అపూజ్యా నీనాఅయినచో తయారు చేయబడిన 


అర్బా విగ్రహములు గూడా పూజింపదగినవి కావు. 


హసన్‌ క్రతైనుత్వేసి అర్భానాం (బ్రాహ్మణప్రయుక్త నుంత్రయం(త్రాదిభిః 


ఈశ్వరత్వాత్‌. నుంత్రాధీనం పొ దైనతమ్‌ - అట్టు కాదు. పూజింప 
దగినవే. అర్భన విగ్రహములు తయారుచేయబడినవయినను, 
వేదవేత్తలు మంత్రయంత్రతంత్రములతో ఈశ్శరకలను వాని 
యందు ఆవాహన చేయుదురు. దైవకళ మంత్రాభినము కదా! 


: కథం ఈళ్వరస్వ్య పరతంత్రతా ? - ఏమి? ఈశ్వరుడు పరాధీనుడా, 


మంత్రములకు వశమయిపోవునా? 


: నుంత్రాణాం ఈశ్వరేణాన తాద్ధుళ సానుర్హ్యన్య దత్తత్వాత్‌ యద్వా 


సర్వవ్వాసీ చైతన్య మేన అసరతం్యతమ్‌. రానుక్షష్ణాది నిభనాస్తు 
నుంత్రాది సరతంత్రాః వన. త నీన నిభినాః అర్హాను ఆనాస్వా 
స్టావ్యంతే భాగనతైః అథవా నుంటతపూతాన్వర్భాను భగవాన్‌ 
స్తాయమేన భక్తాను గ్రహోర్డం నర్తతే. - మంత్రములకు ఈశ్వరుడే 
అటువంటి సామర్థ్యమును ఇచ్చెను. (అందువలన ఈశ్వరుడు తన 
ఇచ్చవలననే మంత్రములకు వశమగును 'కనుక పరతం(త్రుడు కాడు) 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామఠాయ కవి 93 
లేదా, 


సర్వవ్యాపి అయిన చైతన్యము ఎన్నటికి దేనికీ పరతం(త్రము కాదు. 
రామకృష్ణాది అవతారములు మాత్రము మంత్రము మొదలైన వానికి 
పరతం(త్రములే. కనుక ఆ అవతారదేవతలను భక్తులు అర్బా 
విగ్రహములందు ఆవాహన చేసి కొలిచెదరు. లేదా 

మం[త్రములవలన పవిత్రములయిన అర్భామూర్తులయందు 
భగవంతుడు స్వయముగనే అవతరించి భక్తులను అనుగ్రహించును. 


: కేన రూపేణ? - ఏ రూపముతో అవతరించును? 
: భక్తరక్షణోపయోగినా యేన కేనాపీ రూపేణ - భక్త రక్షణకు 


ఉపయోగించు నటువంటి-ఏ రూపముతోనయినను అవతరించును. 


: తర్హి బహిర్ముఖా పీన ధన్యాః - అయినచో ధ్యానయోగులకన్న (అంత 


ర్ముఖ) బహిర్ముఖులయిన వారు అనగా భగవంతుని బయటనుండి 
కొలుచు సాధారణ భక్తులే మిన్న. 


: నృ బహిర్ముఖా అపీ ధన్యాః - లేదు, బహిర్ముఖులు గూడా ధన్యులు. 
: కథం అంతర్ముఖానాం ఈశ్వర సేనా, సరోక్షత్యాదీశ్యర చైతన్యన్య? 


- అంతర్ముఖులకు ఈశ్వర సేవకు అవకాశము లేదు గదా. ఏమంటే 
అంతర్యామి అయిన ఈశ్వర చైతన్యము ఎవరికిని కనిపించదు గదా! 


: వది అంగుష్ట సరిమితరూసేణ ఈశ్వరస్వనత్తాల్‌. తస్య చ 


అపరోక్షత్వాల్‌ - హృదయమునందు గూడా ఈశ్వరుడు అంగుష్ట 
(బొటనవ్రేలు) ప్రమాణమున అవతరించి యుండెను. కనుక ఆ 
ఈశ్వరుడు ప్రత్యక్షముకాగలడు. కనుక అంతర్ముఖులు అట్టి 
ఈశ్వరుని సేవించెదరు. 


: కథం అపరిచ్చిన్లస్ఫ ఈశ్చరస్య అంగుష్ట సరిమితత్యమ్‌? - అఖండు 


డయిన ఈశ్వరుడు 'బొటన(వ్రేలంత' కొలతలో ఎట్టు ఇముడును? 


: ఉపానకానుగ్రహార్థేం ఈశ్యరేణ తాద్ధళరూవన్వ్య న్వీక్స తత్వాల్‌ 


లీలయా రానుక్తుష్ణాది మూర్తినల్‌ - ఉపాసన చేయు వారిని 
అనుగ్రహించుటకు ఈశ్వరుడు అట్టి రూపమును స్వీకరించెను. 
రామకృష్ణాది రూపములను లీలగా స్వీకరించినవానికి ఇది సాధ్యమే. 


94 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: నః పురుషు నైన దృశ్యతే - ఆ పురుషుడు కన్నులకు కనబడడు 


కదా (హృదయములోకి కన్నులు పోవు కనుక) 


: చక్షురవిషయః నః మనసా దృశ్యతే - కన్నుకు కనబడుట సాధ్యము 


కాదు. కాని మనస్సునకు కనబడును. 


: కిం నునోనుయః? - ఆతడు మనోరూపుడా? 
: బాఢమ్‌ - అవును. 
: మనసా కల్పిత ఏన? - అంటే మనస్సు స్వయముగా కల్పించికొనిన 


రూపమా? 


: న ఈళ్చరేణ గృహీతం తద్రూసం స్వయమేన - లేదు, ఈశ్వరుడు 


అట్టి మనోమయమయిన రూపమును స్వీకరించెను. 


: కుతః సర్వేషాం తల్‌ న ప్రత్యక్షన్‌? - మణి, ఆ రూపము అందటికి 


ఏల ప్రత్యక్షము కాదు? 


: నునళ్ళుద్ద్యభావాత్‌ - 'చిత్తశుద్ది' లేక పోవుట వలన. 
: తినేన నుంతర్భుఖానాం బహిర్ముఖానాం నా సాకార నన ఈళ్ళరః 


నం సేన్యః? - అంతర్ముఖులకు గాని, బహిర్ముఖులకు గాని 
ఈశ్వరుడు సాకారుడుగానే సేవింపదగినవాడా యేమి? 


: నత్యమ్‌. నిరాకారస్య సేనితు నుశక్వత్వాల్‌ - అవును అంతే? 


నిరాకారుని సేవించుట సాధ్యము కాదు కనుక. 


: సాకారేశ్వర సేనయా న నిరాకార బ్రన్మాప్రాస్తీః - సాకారుడయిన 


ఈశ్వరుని సేవించినచో నిరాకారమయిన (బ్రహ్మము ఎట్టు 
లభించును. 


: యస్తాకారః సేన్యతే, తస్య నిరాకారత్వాత్‌ అస్యేన నిరాకార (బహ్మ 


(ప్రాప్తః సాకారేళ్ళర సేవినః-సాకారుడైన ఈశ్వరుని సేవించు 
చున్నాము. ఆయన అసలు నిరాకారుడు. అయినను పదార్థము 
ఒక్కటి కనుక సాకారుడైన ఈశ్వరుని సేవించటానికి నిరాకారుడైన 
యీశ్వరుడు లభించును. 


: తర్హి న్యర్హః జానమారః-అయినచో “పరమాత్మ తత్వజ్ఞానరూప 
యౌ థె al nN =a 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


బా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 
(ప్ర॥వా॥ 
వా॥ 
(ప్ర॥వా॥ 


బా॥ 


బెల్లంకొండ రామఠాయు కవి 95 
మయిన మోక్షమారము వ్యర్థమేనా? 
య "భే [2] 


: నవ్యర్థ్మి యః నీనం జ్ఞానపూర్చుకం సాకారం ఈశ్చరం సేవతే తస్పైన 


నిరాకార (బవ్మా(స్రాప్త న అన్యన్య ఇతి -వ్యర్థము కాదు. జ్ఞాన 
పూర్వకముగా సాకారుడైన ఈశ్వరుని సేవించువారికి నిరాకార 
'బ్రహ్మహప్రాప్తి కలదు. ఇతరులకు లేదు. 


: నాన్యః పంథా విద్వతే- యనాయ' ఇతి శ్రుతి నిరోధు- మోక్షమునకు 


జ్ఞానము తప్ప మజొక మార్గము లేదు అను వేదవాక్య తాత్పర్యము 
నకు ఇది విరుద్దము కదా!. 


"న జ్ఞాన వూర్తుకేళ్ళర సేనా నూర్గస్వాసి జ్ఞానమార్గత్వాల్‌- జ్ఞాన 


పూర్వకమయిన ఈశ్వర సేవ కూడా జ్ఞాన మార్గమే కనుక ఇందులో 
వేద వాక్య విరోధము లేదు. (అనగా ఈశ్వర జ్ఞానమే మోక్ష మార్గము) 
అని వేదము చెప్పినది. ఈశ్వర జ్ఞాన పూర్వక సేవ మోక్ష మార్గమని 
చెప్పిన వేదమునకు విరుద్ధముగా నున్నట్టు కనబడుచున్నది. “సేవి 
గూడా ఒక మార్గము అని చెప్పినట్టు అయినది కనుక. అందువలన 
“జ్ఞానము, జ్ఞాన పూర్వక సేవి ఈ రెండును జ్ఞాన మార్గములే కనుక 
వేదవాక్య విరోధము లేదు అని సమాధానము) 


: కథం ఈళశ్యరసేనా కార్యా?- ఈశ్వర సేవ ఎట్టు చేయవలయును? 
: సాపోహం పానకర్మావాం పాపాత్మా పాపసంభనః (త్రాహి నూం 


క్రుసయా దేన శరణాగత నత్సల' ఇతి అనుసంధానవూర్వుకమ్‌- నేను 
పాపిని, మొ॥ నన్ను దయతో కాపాడుము. శరణుగోరిన వారియందు 
నీకు వాత్సల్యము కదా!” అని రోజూ అనుసంధానము అనగా 
వందనము చేయుచుండవలయును. 


: కేనోక్తమ్‌? - ఎవరు చెప్పిరి? 
 శ్రీశృిస్లేవైన - శ్రీకృష్ణుడే 

శ్‌ క్త? - ఎచ్చట? 

: గీతాయామ్‌-భగవర్గీతలో 

: కం తద్యాక్యమ్‌? - ఏది ఆ మాట? 


96 


(ప్ర॥వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


వా॥ 


(ప్ర॥వా॥ 


అద్వైత విజయః 


: సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య నూమేకం శరణం (నజ, అహం త్వా నర్వ 


సాపేభ్యః మోక్షయిస్వామి నూచుచూ శ్రీరామేణాసి ఉక్తను సక్రుదేన 
ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే. అభయం నర్వ భూతేభ్యః 
దదామన్యేతల్‌ వ్రతం నును” ఇతి- 

1 కృష్ణుడు గీతలో చెప్పిన వాక్యము : 'సర్వ ధర్మములను పరిత్యజించి 
నన్ను ఒక్కడినే శరణువేడుము. నేను నిన్ను సర్వపాపముల నుండి 
విడిపించెదను. దుఃఖింపకుము. 

2. రాముడు రామాయణములో చెప్పిన వాక్యము - ఒక్కసారి 
నన్ను చేరి, నేను నీ వాడను అని యాచించిన వారికి ఎవని కయినను 
అభయమిచ్చెదను”. 


: కిం అభేదేన ఈశ్వరః శరణీ కరణీయ? ఉత భేదేన? - శరణాగతి 


ఎట్టు చేయవలెను? ఈశ్వరుడు - తాను ఒకటి అనియూ, లేక 
ఇద్దణును వేణు వేలును అనియా? 


: అభేదేనైన - ఒక్కటి అనియే 
: కథం అభేదే శరణాగలతిః? - ఒక్కటే అయినచో శరణాగతి ఎట్టు? 


ఎవరు ఎవరికి శరణు. ఇద్దణు లేరు గదా! ఇద్దణున్ను ఒక్కటే 
కదా! 


: ఈశ్వరో శరీరత్యాత్‌ ఈశ్వర నీనాహం ఇతి నిళ్ళయేన ఈశ్వరః 


శరణికరణీయ: - తాను ఈశ్వరునకు శరీరము కనుక ఈశ్వరుడనే' 
అను నిశ్చయభావనతో ఈశ్వరుని శరణు కోరవలెను. 


: కుతః న భేదేన? - వేటు వేణు అను భావనతో ఏల కొలవ రాదు? 
: “యోన్వాం దేవతాముపాస్తే అన్యోసానన్యోవానున్మీతి, న న వేద 


యదా నళుః నీనం స దేవానాం” ఇతి కుత్వాభేదస్వ నిందితత్వాత్‌- 
'దేవత వేణు తాను వేణు’ అని దేవతోపాసన చేయువాడు పశువు, 
అని వేదము 'భేదోపాసనను” నిందించెను కదా!. 


తర్హి శుద్దాభేద వీవాస్తు జీవేశ్యరయోః -అయినచో ఈ విశిష్టాద్వైత 


మేల? పూర్తిగా “జీవుడే ఈశ్వరుడు” అను శుద్దమైన అద్దైతమే 
మంచిది కదా? 


(ప్ర॥వా॥ 
వాౌ॥ 


(ప్ర॥వా॥ 


బెల్లంకొండ రామరాయ కవి 97 


ఏ న-కాదు. 
: కుతణి-ఎందుకని? 
: వరిచ్చిన్నావరిచ్చిన్సయోః బావ్యోంతరయోళ్ళ బీనేళ్యరయోః 


శుద్దాభేదా నంభనాల్‌ - పూర్తి అభేధము కుదరదు. భేదము కలదు 
కనుక. జీవుడు-పరిచ్చిన్నుడు అనగా ఖండస్వరూపుడు, దేహగతుడు, 
బాహ్యస్వరూపుడు. ఈశ్చరుడు-అఖండుడు, సర్వవ్యాపి, అంతర్యామి. 


ఏ; యది జీనః పరిచ్చిన్లక యది చ బీనన్య ఈశ్వరః అంతర, తర్హి 


నానాం (బన్మోన్మి- జీవుడు ఖండస్వరూపుడైనచో జీవునకు 
ఈశ్వరుడు అంతర్యామి అయినచో నేను బ్రహ్మమును అనగా, 
ఈశ్చరుడను కాను”. 

ఇతి బెల్లంకొండోపనామక 'రామకవి కృతిషు' అద్వైత 
విజయే, వాది ప్రతివాది సంవాదః. సాధారణ మార్గశిరశుద్ద నవమి. 
-ఇది శ్రీ బెల్లంకొండ రామరాయకవి కృతులలో 'అద్వైత విజయము” 
అను (గంథమున “వాది ప్రతివాది సంవాదము” అను భాగము. 


సాధారణ నామ సంవత్సర మార్గశిర శుద్ద నవమి నాటికి సమాప్తము. 


98 


అద్వైత విజయః 
శ్రీ హయగ్రీవాయనను:ః 


సిదాంతః 


ప్రక్సుతిః పురుషః ఈశ్వరళ్చేతి త్రయః సదార్జాః తత్ర ప్రక్రతిః అచేతనా, 
నత్వా నిత్యా దృశ్యా. ఈళ్వరళరీరతయా ఈళ్వరాత్మికా, ఈళ్వర 
శేషభూతా అన్వుతంత్రా విఖ్వీ - ప్రకృతి, పురుషుడు(జీవుడు), ఈశ్వరుడు 
అని పదార్థములు 3 గలవు. (ప్రకృతి జడపదార్థము. దానిలో చేతన- 
జ్ఞానము లేదు. (ప్రకృతి సత్యమయినది అనగా నిజమయినది అనగా 
మిథ్య కాదు. నిత్యమయినది, దృశ్యమయినది. అది ఈశ్వరుని శరీరము 
కనుక ఈశృరస్వరూపమయినది. ఈశ్వరునికి శేషమయినది. ఈశ్వరునికి 
అధీనమయినది. వ్యాపించినది. 

సా ద్దినిధా నూక్షా స్టూలా చేతి. ప్రలయదశాయాం అనస్థీతా నూక్షా, 
ఇయమేన మూల ప్రక్షతిరితి, ఈళ్ళ్వర శ్తీరితి చ న్యనదిశ్ళతే. (ప్రపంచ 
దశాయాం అనస్థీతా నూలా ఇయమేన భూతభౌతికాకారేణ అద్య దృశ్యతే 
- ప్రకృతి 2 విధములు. (1) సూక్ష్మ ప్రకృతి (2) స్టూల ప్రకృతి. ప్రలయ 
కాలమున (విత్తనము వలె) సూక్ష్మరూపమున నుండును. ఈ (ప్రకృతినే 
మూల (ప్రకృతి అని, ఈశ్వరుని శక్తి అని అందురు. ఇదే ప్రకృతి సృష్టిదశలో 
ప్రపంచముగా మారిన స్థితిలో స్టూలదశ కనుక స్టూల ప్రకృతి అనబడును. 
పంచభూతములుగను వానినుంచి ఏర్పడిన పదార్థములుగను మనకు 
కనబడునది ఇదే. 

ఈళ్వరాధిష్టితా నూక్ట్ష్మ పక్ష తిరేన స్థూల జగదాకారేణ సరిణతా ఇతి స్థూల 
ప్రకృతేః సరిణామ్యుసాదానం నూక్ష్మపక్రు తిః - ఈశ్వర శరీరమయిన యీ 
సూక్ష్మప్రకృతి తనయందున్న ఈశ్వరప్రభావమువలన, స్టూల జగత్తుగా 
పరిణమించినది. కనుక (కుండకు మట్టి వలె) స్టూల (ప్రకృతికి సూక్ష్మ 
ప్రకృతి ఇలా పరిణమించిన ఉపాదాన కారణము. 

స్ర్తి తేః సత్వం రజః తనుః ఇతి త్రయోగుణాః సంతి. తేన గుణ త్రయేణ 
(గ్రక్సుతిః వురుషం సంసారయతి - ప్రకృతికి ౩ గుణములు కలవు. (1) 
సత్వము (2) రజస్సు (3) తమస్సు. ఈ 3 గుణములతో (ప్రకృతి 


99 


పురుషుని అనగా జీవుని బంధించి సంసారమున పడవేసి నడుపుచుండును. 
పురుషః చేతనః నత్యః నిత్వః దస్టా, దృశ్యళ్ర. వురుషస్వ ప్రక్షతిం న్యం 
చ ప్రతి ద్రష్ప్రత్యం, ఈశ్యరం ప్రతి తు ద్ధుళ్వత్వమితి నినేకః - పురుషుడు 
జీవుడు. జ్ఞానము గలవాడు (చేతనుడు) సత్యమయినవాడు (మిథ్య కాడు) 
'ద్రష్ట- తనను ప్రపంచమును తెలిసికొనగలవాడు. దృశ్యుడు - ఈశ్వరుని 
చేత తెలిసికొనబడినవాడు. 

ఈళ్వర శరీరకతయా ఈశ్వరాత్మక్కు ఈళ్వురశేషభూతః అస్తుతంటత్రోః 
కర్తా భోక్తా అణుః సరిచ్చిన్సు జ్ఞానానందగుణకః - ఈ పురుషుడు 
(జీవుడు) ఈశ్వరునికి శరీరము. ఈశ్చరస్వరూపుడు. ఈశ్వరునకు శేషము. 
ఈశ్వరునివలె ఇతడు స్వతంత్రుడు గాడు. కర్త-అనగా కర్మాధికారము 
గలవాడు. భోక్తా-కర్మ ఫలములను అనుభవించు వాడు. అణువు-అనగా 
ప్రతి దేహమున పరిమితముగా నున్న ఖండ (ముక్క) స్వరూపుడు. ఈతని 
జ్ఞానముగాని ఆనందముగాని పరిమితమయినవి. అఖండములు, 
శాశ్యతములు కావు. 

స త్రినిధః బద్దః ముక్తః నిత్వః చేతి! ప్రక్షతిస్టః బద్ధః ప్రక్సుతి నియుక్తో 
ముక్త ప్రక్సుత్వా అనంస్పుష్తన్తు నిత్వః (తయోస్యమీ (ప్రత్యేక నునంతాః 
నీన - జీవుడు 3 రకములు. 1. బద్దుడు-అనగా ప్రకృతిలో ఉన్నవాడు. 2. 
ముక్తుడు-ప్రకృతి నుండి విడివడినవాడు 3. నిత్యుడు-ప్రకృతితో కలియని 
వాడు. వీరందరును ఎవరికి వారు అనేక సంఖ్యలో నుండెదరు. 

జీనస్య స్థూలం సూక్ష్మం చేతి అస్తీ శరీరద్దయమ్‌. తత్ర స్థూలం కర 
చరణాదినుత్‌, సాంచభౌతిక సిందు సూూక్ష్యంతు సూక్ష్మభూతపంచక ప్రాణ- 
సంచక జ్ఞానేంద్రియసంచక నునోబుద్ధి దయాత్మక సస్తదశ తత్ర సమష్టిః 
నూక్ష్మశరీర నహిత నీన జీనః లోకాంతర గనునాగనునాదికన్‌ కరోతి - 
జీవునకు స్టూలమని సూక్ష్మమని 12” శరీరములు కలవు. స్టూలమనగా 
కాలుసేతులు గల మన మామూలు శరీరము. సూక్ష్మమనగా దీనియందు 
సూక్ష్మ రూపమున 17 తత్వములుండును. అవి ఇవి. (1) పంచభూతములు 
-5 (2) పంచ ప్రాణములు-5 (3) పంచ జ్ఞానేంద్రియములు-5 (4) 
మనస్సు-1 (5) బుద్ది-1. 


100 


10. 


11. 


అద్వైత విజయః 


ఈ సూక్ష్మ శరీరముతోనే జీవుడు పరలోక గమనము మొ॥ చేయును. 


ఇదం చ నూక్ష్మశరీరనుణు, తద్గత నున ఇంద్రెియాదీనాం అణుత్వాల్‌ 
అత నీన సూక్ష్మ ళరీరీ దేహాత్‌ ఉ(త్కామన్‌ బీనః పార్ట సః నోపలభ్యతే. 
(ప్రనిశతి చ నుశకాదసి అతినూక్ష్మం దేనామ్‌. నీనం అతిసూక్ష్మత్యాదేన 
బీనః అచ్చేద్యః అదాన్వాః అశోస్యః అన్వుర్య్యళ్టు. ప్రొక్సతం చేదం సూక్ష్మ 
శరీరం ముక్తికాలే నళ్ళతి - ఈ సూక్ష్మ శరీరము అణుస్వరూపము. 
దానియందలి మనస్సు ఇంద్రియములు మొదలైనవి కూడా అత్యంత 
సూక్ష్మములు. కనుకనే జీవుడు ఇంత సూక్ష్మ శరీరముతో శరీరము నుండి 
బయటకు పోవునపుడు (మరణకాలమున) ప్రక్కనున్న వారికి కనబడడు. 
దోమ కన్నా చిన్న దేహమునందు కూడా (ప్రవేశించగలడు. ఇంత సూక్ష్మ 
రూపము గనుకనే జీవుని ఛేదించలేము. దహింపలేము. ఎండించలేము. 
వానికి చావులేదు. ఈశరీరము ముక్తి కాలమున నశించును. 
న్థూలళరీరం తు ప్రారబ్దానసానే నశ్యతి. మ్యుక్తనిత్వయోన్తు స్పేచ్చయా 
ఈశ్చరేచ్చయా వా ఆ(్రాక్సుత స్థూల సూక్ష్మ శరీరే స్తః నస్తళ్చు - మామూలు 
శరీరము మాత్రము ప్రారబ్దము తీజిన తర్వాత నశించును. ముక్త నిత్యుల 
శరీరములు ప్రకృతిబద్దములు కావు. ఆ శరీరములు వారి ఇష్టము 
వచ్చినపుడు వదలగలరు. లేదా ఈశ్వరేచ్చ ప్రకారము వదలగలరు. 
అస్య చ జీనస్వ కామనంకల్పాదయో గుణాః సంతి: జ్ఞాత్సత్వాల్‌ చేతన 
ధర్మా పొతే. చేతనళ్ళు జ్ఞాతా, నునన్తు జీనన్వ కరణమేన. చక్షురాదినల్‌. 
యథా దర్భనశనణాదయ: న చక్షుశోతాదికరణధర్శా: కింతు దదస్హుః 
(శోతుఃచ జీనస్రైన తద్వత్‌ కానూదయో న నునోధర్మాః. అత నీన శాంతో 
దాంతః ఉసరతః” ఇతి శ్రుత్వా ముముక్షోః జీనన్వ శనూదయో గుణాః 
నిధీయంతే - ఈ జీవునకు కామము సంకల్పము మొ॥ గుణములు 
కలవు. అవి చేతన (జ్ఞానము గలవాని) ధర్మములు. జీవుడు జ్ఞాత (జ్ఞానము 
గలవాడు) కనుక. చేతనుడు - మనస్సు జీవునకు జ్ఞాన సాధనము 
మా(త్రమే. నేత్రము ఎట్టు సాధనమో మనస్సున్ను అట్టి (లోపల నున్న) 
సాధనము. చూచుట, వినుట మొ॥ కన్ను, చెవి, మొ॥ వాని ధర్మములు 
కావు కదా! అవి (ద్రష్ట, (శ్రోత అయిన జీవుని ధర్మములు. అదే విధముగా 
కామము, సంకల్పము మొ॥ మనస్సు యొక్క ధర్మములు కావు. బీవుని 


12, 


13. 


14. 


బెల్లంకొండ రామరాయ కవి 101 


గుణములే. కనుకనే 'శాంతుడు దాంతుడు మొ॥ విశేషణములతో వేదము 
మోక్షవాంఛగల జీవునకు శమము దమము మొ॥ గుణములను చెప్పినది. 
కనుక కామము శమము దమము మొ॥ జీవధర్మములు. 
అణురస్యయం జీనః దేహే నాది తిస్టన్‌ న్వవ్రభియా నర్వం దేనా 
నుఖివ్వాప్వ సిత, యథా నూక్షోసి దీసః నర్వం గృనాం ప్రభయా. అత 
నాస్య సర్వదేహస్థ శైత్వాద్యున లంభం ఇయమేన జీన ప్రభా ధర్మభూతం 
జ్ఞాన మిత్యుచ్వతే - దేహమున హృదయభాగమున ఈ జీవుడు అణు 
స్వరూపముతో నివసించును. అణుస్వరూపమయినను ఇతడు జ్ఞాన 
రూపుడు. దీపము వంటివాడు. దీపమెంత చిన్నదైనను ఇల్లంతట తన 
వెలుతురును (ప్రసరింపజేయును. అట్లే యాతడు దేహమంతయు తన 
జ్ఞానకాంతిని ప్రసరింపజేయును. అందువలననే హృదయమునందున్నను 
సమస్త దేహములో ఎక్కడ ఏమిజరిగినను తాను తెలిసికొనగలడు. జీవుని 
యొక్క యీ జ్ఞానకాంతియే బీవుని ధర్మముగానున్న 'జ్ఞానము' అందుము. 
'జ్ఞానమేన జీన” ఇతి అద్రైతినః తదనత్‌. 'అనామిదం జానామి” ఇతి 
ఆ పహల్‌ జ్ఞాతురేన బీనత్సాత్‌, జ్ఞా జాననానేన జ్ఞాత్కా నతు జ్ఞానం జ్ఞాతా, 
జ్ఞాత్స జ్ఞాన జ్రేయానాం సరస్తురం భేదాల్‌- అదె అద్వైతులు 'జ్ఞా “'జానమే జీవుడని' 
చెప్పుచున్నారు. అది సరికాదు. 'నేను ఇది ఎజుగుదును” అప లోకానుభవ 
వాక్యమున ఎణుగుట, అను జ్ఞానమునకు జీవుడు కర్తగా నున్నాడు. కనుక 
జీవుడు ధర్మి. జ్ఞానము వాని ధర్మము. జ్ఞానము కలవాడు జ్ఞాత. జీవుడు 
జ్ఞాత. అంతేకాని జీవుడే జ్ఞానము కాదు. జ్ఞానమే జ్ఞాత కాదు గదా! (కన్నే 
చూపు కాదు గదా. కన్ను = చూపు గలది అలా) జ్ఞాత - జ్ఞానము - 
జ్ఞేయము అనగా తెలిసికొనువాడు - తెలిసికొనుట - తెలిసికొనదగిన 
విషయము = ఈ '3 భిన్నములుగానుండుట సహజము కనుక. 
జ్ఞాతాపీ బీనః నర్వం న జానాతీతి కించిత్‌జ ఏన. నిత్యముక్త జీవా తు 
సర్వజ్ఞా తయోః జ్ఞానన్య ఈశ్యరానుగ్రహేణ అపరిచ్చిన్సత్వలాభాల్‌. 
నిత్వముక్తా పరనుసదే వైకుంలే నర్తమానా నిర్జూత నిఖిలోసాధిక నిరతిశయ 
(బబ్రన్మోనందనునుభనతః ఈళ్వరనల్‌ అత నిన తయోః ఈళ్ళురసాన్యుం 
(యతే. బద్దస్తు సంసారీ నుఖం దుఃఖం చ అనుభనతి సరిచ్చిన్సమేన 


102 


15. 


అద్వైత విజయః 


తత్తజ్ఞన్మను కర్మ ప్రయుక్తేషు దేనమనుష్వాదిషు. తత్తచ్చరీర సంయోగ 
వియోగాత్మక జన్మనురణే చ అనుభనతి - జీవుడు “జ్ఞాతి అన్నంత 
మాత్రమున అతడు సర్వజ్ఞుడు కాడు. 'కించిద్‌జ్ఞుడు - అనగా కొంచెము 
పరిమితముగా జ్ఞానము కలవాడు. నిత్యజీవ ముక్తజీవులు మాత్రము 
సర్వజ్ఞాలు. వారికి అటువంటి జ్ఞానమును ఈశ్వరుడు అనుగ్రహించెను. 
అందువలన వారి జ్ఞానము అపరిమితము. ఈ నిత్యము కులు 
వైకుంఠమున నివసించి అఖండ 'బ్రహ్మానందమును అనుభవించు 
చుందురు. అందువలనే వీరికి ఈశ్వరునికి సామ్యము చెప్పబడినది. 
బద్దజీవుడు మాత్రము కర్మఫలముగా దొజికిన ఆయా దేహములకు 
పరిమితమై లభించిన సుఖమునో దుఃఖమునో అనుభవించును. (కట్టి 
వేసిన దూడ అందిన వణుకు గడ్డి మేయును. వదిలిన దూడ స్వేచ్చగా 
తిరుగును - అది స్థితి) ఈ జీవునకు శరీరము వచ్చిన జననము, శరీరము 
పోయినచో మరణము అను భావనలు ఉండును. 


న్వతస్తు జన్మాది షడ్గా ననికారతూన్య నీన పురుషు అత నన 'అజోనిత్యః 
శాళ్చుతూ” ఇతి (శ్రూయతే. యద్యపి ప్రక్రు తిరప్పుజైన. “అజామేకాం ఇతి (వతేః 
తథాపి సూక్ష్మ ప్రక తిరేన అజా, స్థూలాతు దేషే హెందియ రూసా ప్రుథివ్వాది 
రూసా చ సాదిరేన. అత నీన అనిత్వా చ ఇయం చ స్థూల వ్రక్ష తిః ను షే: 
(సాక్‌ నూక్ష్మస్రక్ప తిరూపేణ నర్తతే ఇతి న అనత్కార్వనాద (ప్రనంగః- 
నిజమునకు జీవునకు పుట్టుట, పెరుగుట మొదలైన 6’ భావవికారములు 
లేవు వేదము వీనిని 'పుట్టుట లేనివాడు నిత్యుడు” అని చెప్పుచున్నది. 
ప్రకృతి గూడా అజ = అనగా పుట్టుకలేనిది అని వేదము చెప్పుచున్నది. 
అనగా జీవుడు = అజుడు, (ప్రకృతి = అజ (ప్రకృతి. 2 విధములు గదా 
(వెనుక చెప్పబడినది) అందు సూక్ష్మ ప్రకృతి మాత్రమే అజ అనగా 
పుట్టుకలేనిది. స్టూల (ప్రకృతి (మనకు కనబడు ప్రపంచము అనగా భూమి 
మొదలైనవి, మన శరీరేంద్రియములు మొదలైనవి) మాత్రము పుట్టుక 
గలదే. కనుక అనిత్యము అనగా వీనికి సృష్టి ప్రళయములు, జనన 
మరణములు గలవు. అందుకని యీ సృష్టి అంతకుముందు అసలులేనిది 
కొత్తగా పుట్టినది అని అర్థము కాదు. చెట్టు బీజములోనున్నట్లు ఈ స్టూల 
ప్రకృతి 'సూక్ష్మప్రకృతి' లో లీనమయి యుండును. కనుక 'అసత్కార్య 


16. 


17. 


18. 


బెల్లంకొండ రామరాయ కవి 103 


వాదము(అనగా (ప్రపంచము అంతకుముందు లేదు. (క్రొత్తగా చేయబడినది 
కాదు. సత్కార్యవాదమే. (ఉన్నజగత్తు స్టూలముగా పరిణమించినది.) 
అయం చ జీను స్వభానతః ప్రక్పుత్వసంన్పష్టోసే ఈశ్వరమాయామోసొ 
తత్వాల్‌ ప్రక్తుతౌ అహం నునూభినూననాన్‌ నన్‌ ప్రక్రుతి సంన్రుష్ణో భవతి. 
నీత్యత్తుక్పుతి నంసర్గక్సత నీవాయం జీనన్య నంసారః - జీవునకు 
సహజముగా ్రకృతిబంధము లేదు. కాని ఈశ్వరమాయవలన (ప్రకృతి 
యందు నేను, నాది" అను బంధము ఏర్పడును. ఈ 'సంగము' వలననే 
జీవునికి సంసారము” ఏర్పడినది. 

ప్రక్సుతి నంనర్గళ్ళు జీనన్వ ద్వివిధ స్టూల ప్రక తిసంనర్లః సూక్ష్మృప్రక్పుతి 
సంనర్లళ్చేతి. దేహః స్థూలః స్థూల (ప్రకతి; సూక్ష్మదేనాః నూక్ష్మ ప్రక తిః 
ప్రలయేపి నూక్ష్మదేహనంనర్లః అస్వేన ఇతి జీనస్వ న తదా ముక్తః నీనం 
నూక్ష్మదేసానంతః సర్పేసి బీనాః బద్దా, ప్రలయే అవ్యాక్సత నానుకేశ్యర 
శక్తీ భూత సూక్ష్మ ప్రక్షతౌ నిలీయ నర్తంతే, నుధుసిష్టే స్వర్థరేణునత్‌. 
తదానీం న తేషాం కీనుపీ జ్ఞానం, తమోభిభూతత్వాల్‌ సుషుస్తీనల్‌ - 
జీవునకు '2' రకముల (ప్రకృతితోను సంసర్గముండును. స్టూల (ప్రకృతి 
అనగా శరీరముతో సంబంధము కలదు. సూక్ష్మ ప్రకృతి అనగా ఇంతకు 
ముందు చెప్పిన సూక్ష్మశరీరముతోను సంబంధముండును. ప్రలయ 
కాలమునందు గూడ (మరణకాలమునందు స్టూలదేహ సంబంధము 
తొలగును) సూక్ష్మ దేహము తొలగదు. కనుక జీవునకు మరణముతో 
గాని ప్రలయముతో గాని ముక్తి కలుగదు. కనుక సూక్ష్మ దేహము 
తొలగనంతవణకు జీవునకు బంధము ఉన్నట్టే. ఇటువంటి బద్ద 
బీవులందణును ప్రలయకాలమున, 'అవ్యాకృతుడు' (విస్తరింపని వాడు 
= విత్తనమువంటి వాడు) అయిన ఈశ్వరుని యందు అనగా ఆయన 
శక్తి అయిన సూక్ష్మ ప్రకృతియందు 'లీన' మయి యుందురు. మైనములో 
బంగారు రేణువలె అతికికొని యుందురు. ఆ దశలో వారికి ఏ జ్ఞానమున్ను 
ఉండదు. గాఢ ని[ద్రలో (సుషుప్తి) లాగున ఈ ప్రలయదశలోను వారికి 
చీకటి వంటి అజ్ఞానమే. 


ఏనం బీనన్య కదాబిత్‌ జ్ఞానముద్ద నతి, కదాబిత్‌ నశ్యతి, కదాబిత్‌ 
సంకుచతి, కదాచిత్‌ నికనతి ఇతి హేతోః న జీవః జ్ఞానమ్‌, కింతు జ్ఞాతైన 


104 


19. 


20. 


21. 


అద్వైత విజయః 


- ఈవిధముగా జీవునకు సుషుప్తి యందు, ప్రలయకాలమునందు 
జ్ఞానము లేదు. కనుక జీవుడు స్వయముగా “జ్ఞానమే” అని అద్వైతులు 
చెప్పినది కుదరదు. స్వయముగా జ్ఞానమే అయినచో ప్రలయదశలోను 
జ్ఞానముండవలెను గదా! జీవుడున్నపుడు జీవ స్వరూపమయిన జ్ఞానము 
ఉండి తీఅవలెను. (దీపము ఉన్నచో వెలుగు తప్పదు గదా కనుక జీవుడు, 
వత్తి వంటివాడు. అతని జ్ఞానమును వత్తికి వెలుగువలె 'ఉండుట, పోవుట 
అను దశలు గలవు) లేదు కనుక జ్ఞానము అతని స్వరూపము కాదు. 
అతని గుణము మాత్రమే. అతడు జ్ఞాత అనగా జ్ఞానము కలవాడు. 
ఈళ్వరస్తు చేతన నిత్వః సత్యకి అజఖ అనాది; ప్రకతి వురుష నిలక్షణ: 
నిఖిలహేయ ప్రత్యనీక కల్యాణ గుత్రైకతాను అవరిచ్చిన్సవ అపరిచ్చిన్లు 
జ్ఞానానంద సర్వాంతర్యామీ, ప్రక్సుతి ఫురుషళరీరక్క ప్రక్రుతి పురుషయోరసే 
ఆత్మా ఇతి సరమాత్మా - ఈశ్వరుడు జీవుని కన్న భిన్నమయిన వైభవము 
కలవాడు. జ్ఞాత, నిత్యుడు, సత్యుడు, పుట్టుకలేనివాడు, ఆదిలేనివాడు 
ప్రకృతి కన్నను పురుషుని (జీవ) కన్నను భిన్నమయినవాడు మంగళ 
గుణములు గలవాడు, అఖండ వ్యాప్తి గలవాడు, అపరిమితమయిన 
జ్ఞానానందములు గలవాడు, సర్వాంతర్యామి, ప్రకృతి పురుషులే శరీరముగా 
వారికి ఆత్మగా నున్నవాడు, అందువలన “పరమాత్మ అని పేరు పొందిన 
వాడు. 

నర్వజ్ఞత్వ సర్వేశ్చరత్వ సర్పుశక్తిత్వాదిభిః సర్వోత్క)ష్ట ఇతి పురుషోత్తమ: 
అద్ద శ్యః సర్వదమ్షా - ఆయన సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు 
సర్యోత్కృష్టుడు. కనుక పురుషోత్తముడు. ఆయన్ను ఎవరును చూడలేరు. 
ఆయన సర్వమును చూచును. 


బీననత్‌. కరణానధీనజ్ఞానః, బీనః యథా జేయం నున ఆదికరత్రః జానాతి 
నతు తథా ఈళ్ళురః “కింతు 'అపాణిసాదో జననో (గ్రహీతా” ఇతి శ్రుతేః 
కరణరహిత నన నేత్తి సర్హమ్‌ - జీవుని జ్ఞానము సాధనములయిన మనస్సు 
ఇంద్రియముల మీద ఆధారపడినది. ఈశ్వరుని జ్ఞానము అట్టు అధీనము 
కాదు. కాలు సేతులు లేకుండగనే సంచరించ గలడు, స్వీకరింపగలడు” 
అని వేదవాక్యము. కనుక, కరణములు అనగా సాధ్యములు లేకుండగనే 
అన్నియూ (గహించును. 


22, 


23, 


బెల్లంకొండ రామకఠకాయ కవి 105 


(ప్రక్పతిపురుషసంయోజనద్వారా సర్వజగదుదయ నిభన లయలీలః, 
సర్వశేషీ స్వానందానుభవశాల్స సంకల్పధ్దుత నిరాద్విమ్లు రామక్పుష్ణాది బహు 
రూసతయా ద్రుళ్ళః ముక్తజీనోసభోగ్యవ సర్వశాసిత్పుత్తేన సర్హభయ హేతు: 
కార్యకరణ (స్రనర్తకత్వేన సర్వనువ్వాత్‌ ముక్తి ప్రదత్వేన భక్తానా నుభయ 
హేతు: - ప్రకృతి పురుషులను కలుపుట ద్వారా సమస్త ప్రపంచమును 
కనిపెంచి త్రుంచువాడు, సర్వమునకు భోక్త (శేష) అయిన వాడు 
స్వానందమును అనుభవించువాడు, సర్వలోకమును శాసించువాడు కనుక 
భయంకరుడు, కార్యకరణములను నడపించువాడు కనుక సర్వమి(త్రుడు, 
మోక్షమును (ప్రసాదించును కనుక అభయంకరుడు - ఈశ్వర లక్షణములు 
ఇవి. 

జీననదయముపి జ్ఞాతైన. న జ్ఞానమ్యాతమ్‌. నచ సత్యంజ్ఞానమనంతం” 
ఇతి శ్రుతినిరోధః. జ్ఞానస్వ స్త్వరూస నిరూసక ధర్శత్తేన ఈళ్వరస్య 'జ్ఞానమ్‌” 
ఇతి న్యసదేశ జీనస్వచ. జ్ఞాననత్తన్య జీవేళ్ళుర లక్షణత్వాల్‌. ఈళ్వరస్వ 
జ్ఞానంతు న నంకోచాది నికారాన్‌ భజతే తను ఆద్యనభిభూత త్వాల్‌ - 
జీవునివలె ఈశ్వరుడున్ను జ్ఞాతయే. అనగా జ్ఞానశక్తి కలవాడే. కేవలము 
జ్ఞానము మాత్రమే కాదు (అనగా జ్ఞాన స్వరూపుడు, జ్ఞాన ధర్మము కలవాడు 
- దీపము. స్వయముగా కాంతి అట్టే వ్యాపించునట్టి కాంతి గలది అన్నట్టు) 
అయితే వేదము (బ్రహ్మను 'సత్యంజ్ఞానం' అని జ్ఞానస్వరూపునిగా 
చెప్పుచున్నది. కనుక జ్ఞానస్వరూపమే అనవలెను. కాని జ్ఞానము జీవునకు 
గాని ఈశ్వరునికి గాని స్వరూపమును నిరూపించు ధర్మము కనుక 
జ్ఞానమునే స్వరూపముగా చెప్పుట జరిగినది. (బంగారపు రంగు వానిని 
బంగారమే అన్నట్టు) అందువలన వేదము ఆ విధముగా లక్షణగా చెప్పినది. 
కనుక జీవుడు కాని ఈశ్వరుడు గాని జ్ఞాతలే. అనగా జ్ఞానము ధర్మముగా 
గలవారే. అంతే తప్ప కేవల జ్ఞానన్వరూపులు కారు. అయితే 
ఈశ్వరజ్ఞానమునకు పరిమితి మొదలైన మార్పులు ఉండవు. దానికి 
అజ్ఞానము మొదలైన ఆవరణలు పనిచేయవు. (జీవుని జ్ఞానము 
పరిమితము. దానికి అహంకారమమకారములు మొదలైన ఆవరణములు 
గలవు) 


24. కామసంకల్పాదయః: ఈశ్వరస్వాసి స్వధర్మానీన. 'తదైక్షత' ఇత్యాది (శ్రుతేః 


106 


25. 


26. 


అద్వైత విజయః 


నతు ప్రక్త తిధర్మాః జడత్వాల్‌ తస్ఫాః, నాపి మాయాధర్మా: ప్రక్ష) తేరేన 
నూయాసదార్హ్‌త్యాత్‌. యద్వా ఈళ్వుర సంకల్ప స్రైన నూయాత్వాల్‌. 
'మాయా సాంకల్పిక జ్ఞానమ్‌” ఇతి నిఘంటు దర్భనాత్‌. అమోఘ సంకల్ప 
నత్తాదేనాయం నూయీ” ఇత్యుచ్వతే = '“తదైక్షతి అనగా ఆ (బ్రహ్మము 
సృష్టి కావలయునని సంకల్పించెను. అను వేదవాక్యము వలన (బ్రహ్మము 
నకు కామము, సంకల్పములు కలవని తెలియుచున్నది. సృష్టి కారణము 
“ప్రకృతి” కనుక ఇవి (ప్రకృతి ధర్మములని లేక మాయా ధర్మములని 
(భ్రమపడరాదు. ప్రకృతియన్నను మాయ అన్నను ఒక్కటే. 'మాయ” అను 
పదమునకు సంకల్పమని నిఘంటువులో అర్థము గూడా కలదు. కనుక 
భగవంతుని సంకల్పమే మాయ. అదే ప్రకృతి. అమోఘమయిన ఆ 
సంకల్పము (మాయా) కలవాడు కనుకనే ఆయన “మాయా” లేదా 
“మాయావి' అని చెప్పబడును. కనుక సృష్టి సంకల్పము సృష్టి కామము 
అనునవి ఈశ్వరుని సొంత ధర్మములు. 

(ప్రక్షతి పురుష నిళిష్టోసి నిత్యముకోయం జీనస్య ఆత్మభూతోసి సరోక్షః 
శ్యాస్తానుమానాదినాగమ్యః తచ్చ శాస్త్రం ఈళ్చరక్తుత మేన. 'తస్య నుహతో 
భూతస్ఫ నిళ్ళసీతమేతల్‌ యద్ద్బగ్యేదః- ఇతి క్రుతేః 'వేదైశ్ళ సరై రహమేన 
నేద్యః వేదాంతక్తు ద్వేదనిదేన చానాం-ఇతి గీతానచనాచ్చు - ఈశ్వరుడు 
ప్రకృతి పురుషులతో కల్సియుండును కనుక విశిష్ణుడు. అయినను వారితో 
'సంగము' బంధము లేక నిత్యముక్తుడుగా విలసిల్లును. జీవుడు ఈయనకు 
శరీరము. జీవునకు ఈయన ఆత్మ అయినను జీవునకు (ప్రత్యక్షము కాడు, 
శాస్త్రమును బట్టి అనుమాన ప్రమాణమును బట్టి మాత్రమే జీవుడు 
ఈశ్వరుని ఊహింపగలడు. ఆ శాస్తమయినను ఈశ్వరుడు సృజించినదే. 
అందుకు వేదము ప్రమాణము 'ఆ మహాభూతము (బ్రహ్మము) యొక్క 
నిట్టూర్పుల వంటివే వేదములు”. గీతయు ప్రమాణమే. వేదములన్నియు 
నన్నే వర్లించును. వేదాంతములను నేనే సృజించితిని. వేదవేత్తను గూడా 
నేనే. 

అయం చ ఈశ్వరః హృది అర్భాయాం నసూర్వేనా యః ఆత్మానం భక్తా 
సేనంతే తేభ్యః ముక్తిం దిశతీతి భక్తీ నూర నీన సాక్షాత్‌ మోక్షదః. మోక్షః 
నరనుసద ప్రాస్తిః సచ సరమసదం గతః న వునరానర్తతే. (బన్మారుద్రాది 


27. 


28. 


బెల్లంకొండ రామరాయ కవి 10/ 


లోకాన్‌ గతాస్తు వునరానర్తంతే. ఆ(బహ్మభుననాల్లోకాః పునరానర్తినోర్డున, 
నూముపేత్య తు కౌంతేయ! వునర్హన్మ న విద్యతే” ఇతి గీతానచనాల్‌ - 
హృదయమునందున్నట్టు, విగ్రహమునందున్నట్టు, సూర్యబింబమునందు 
న్నట్టుగను, ఈశ్వరుని ధ్యానించి పూజించుటయే భక్తి మార్గము. ఈ 
మార్గమునందున్న వారికి భగవంతుడు మోక్షమును ఈయగలడు. కనుక 
భక్తి మార్గమే మోక్షమార్గము. మోక్షమనగా పరమపదమయిన వైకుంఠమును 
చేరుటయే. అందుచేరిన వారికి తిరిగి జన్మము లేదు. బ్రహ్మరుద్రాది 
లోకములకు వెళ్లిన జీవులకు తిరిగి జన్మము గలదు. అందుకు గీతా 
వాక్యము ప్రమాణము. (బ్రహ్మలోకము వణుకు ఉన్న లోకములు పునర్జన్మ 
లోకములు. కాని, అర్జునా! నన్ను చేరిన వారికి పునర్జన్మ లేదు. 
జీవస్య ఈశ్వర సాన్యూపత్తిరేవ. నతు సాయుజ్య ప్రాప్తి. సతి సాయుజ్యే 
జీనస్య స్వరూపనాశ ప్ర పసంగేన సాయుజ్యస్య అపురుషార్దత్వాత్‌ నిత్యస్య 
జీనస్య నాశాయోగాచ్చ - జీవునకు ఈశ్వరునితో సమానమయిన 
ఆనందానుభవమే మోక్షానందము. అంతేగాని (అస్తిత్వము లేకుండా 
జలబిందువు జలములో కల్సినట్టు) సాయుజ్య మోక్షము లేదు. ఎందువలన 
అనగా, సాయుజ్యము అంగీకరించిన పక్షమున జీవుడే లేడు. ఇంక అతనికి 
(బ్రహ్మానందమును అనుభవించుట” అనుదశ ఎట్టు కలుగును? పురుషుడు 
అనుభవించునది పురుషార్థము. పురుషుడే లేని దశలో పురుషార్థము లేదు. 
కనుక సాయుజ్యములో మోక్షమును పురుషార్థము అని చెప్పుటకు వీలు 
లేదు. పైగా జీవుడు నిత్యుడు గదా. సాయుజ్యములో కటిగిపోయినచో 
అతడు అనిత్యుడే అనవలసి వచ్చును. అది వేద విరుద్దము 
సరమసదం ప్రవిష్టళ్టు ముక్తః అ(స్రాక్సుత దివ్యమంగళ విగ్రహః శంఖ చక్రాది 
ధారీ నన్‌ తథా నిధైరేన ముక్తో ని్రైళ్ళు నూరిభిః సాకం లక్ష్మీ విశిష్టం శ్రీ 
నుహానిస్టుం సేననూనః సర్బబస్మోనందం అనుభనన్‌ నర్తతే ఇతి నీషః 
(ప్రతివాది దర్భనసారసంగ్రహః - పరమపదమును ్రవేశించిననాడు 
ముక్తుడగును. వానికి దివ్యమంగళ శరీరము, శంఖ చ(క్రాది చిహ్నములు 
ఏర్పడును. తనవంటి ముక్త జీవులయిన జ్ఞానులతో కలసి లక్ష్మీ సహితుడైన 
శ్రీ మహావిష్ణువును సేవించును. పరబ్రహ్మానందమును అనుభవించును. 
ఇది ప్రతివాదుల (వైష్ణవులు) దర్శన సార సంగ్రహము. 


108 
29. 


30. 


31. 


అద్వైత విజయః 


వాదినుతం తు నుయా నేదాంతదీవీకాదిను న్ఫుటం (స్రదర్భితమేన. 
అపరిచ్చిన్ల సృత్యజ్ఞానానందరూసః ఈళ్వర నీవ జీవః ఇతి. అత్ర విచార్యతే 
- వాది (అద్వైత) మతమును నేను (రామారావుగారు) వేదాంత దీపిక 
మొ॥ (గంథములందు స్పష్టముగా ప్రదర్శించితిని. “అఖండ, సత్యజ్ఞాన, 
ఆనంద స్వరూపుడయిన ఈశ్వరుడు బివుడే' అని వాది సిద్దాంతము. 
-ఈ విషయమే విచారణ చేయబడును. 


తిం బీనః వరిచ్చిన్లః ఉత అపరిచ్చిన్సుః? కం ఈళ్ళ్వర నీన జీను? యద్వా 
ఈళ్ళరస్య శరీరం జీనః? కిం జ్ఞాన మేన ఈళ్ళురు? జీవళ్ళు? ఉత జ్ఞాతా 
కిం నుక్త క్త జీనస్వు బ్రహ్మాసాన్యుం? ఉత బ్రహ్మ వాడుకకు? కేం జ్ఞానాదేన 
కైనల్యమ్‌? ఉత భక్తే? కిం అనన్య శేషః సర్దు శేషీచ బీనః? యద్వా 
(బహ్మణఃశేషః?- ఇత్యాది: 

విచారింపవలసిన అంశములు ఇవి. 

1. జీవుడు ఖండ రూపమా? అఖండ రూపమా? 


2. ఈశ్వరుడు జీవుడా? ఈశ్వరశరీరము మాత్రమే జీవుడా? 

3. ఈశ్వరుడు మాత్రమే జ్ఞాన స్వరూపుడా? జీవుడున్నూ జ్ఞాన స్వరూపుడా? 
లేక ఏరు జ్ఞానము ధర్మముగా గల జ్ఞాతలా? 

4. ముక్త జీవుడు బ్రహ్మముతో సమానత్వమును మాత్రమే 
అనుభవించునా? లేక (బ్రహ్మములో లీనమయిపోవునా? 

5. కైవల్యము జ్ఞానమాత్రము చేతనా? లేక భక్తి వలననా? 

6. జీవుడు బ్రహ్మకు శేషమా? లేక స్వయముగా శేషియా? మొ॥ 

తథాపి! బీనః పరిచ్చిన్ల నీన, అతినూక్షదేహేసి నత్మాత్‌. యద్యపి నిభోరసి 

గగనస్వేన సూక్ష్మేసి సత్వం భవితు మర్హతి. తథాసి విభుః దేనోత్‌ బహిరసీ 

నర్తేత, నతు జీనః డేల్‌ బహిర్వర్తతే, గగనవల్‌ వ్యావిత్తమీశ్వరస్వైన. 

'అంతర్హ హిళ్టు తత్సర్వం న్యాస నారాయణ: పీతి ఇతి (శ్రుతేః - ముందు 

పూర్త పక్ష సారాంశము : “జీవుడు ఖండరూపుడే. అతి సూక్ష్మమయిన 

“క్రిమి, కీటకాది శరీరములందును ఉన్నందువలన జీవుడు 'ఖండరూపుడు” 

అని చెప్పవచ్చును. అయితే సర్వవ్యాపి” అయిన ఆకాశము (ఖాళీ 


32. 


బెల్లంకొండ రామరాయ కవి 109 
ప్రదేశము) అతి సూక్ష్మ స్థలములందు ఉన్నట్టే 'జీవుడు" ఉన్నాడు. కనుక 
అంతమా(త్రమున 'ఖండస్వరూపుడు' అని చెప్పుటలేదు. ఆకాశము లోపల 
బయట అంతట వ్యాపించినది. కాని జీవుడు 'శరీరముల బయట 
దొజకుట లేదు. కనుక సర్వత్ర అనగా లోపల బయట ఆకాశము వలె 
వ్యాపించినవాడు ఈశ్వరుడు మాత్రమే' అంతః బహిశ్ళ- అను వేదము 
ఇందుకు ప్రమాణము. 


నారాయణోహ్యంతర్యామీ, న లీయంతే, న శ్రీయంత ఇత నరాః బీనా; 
తేషాం సమూనోః నారం తస్య అయనం ప్రనృత్తిః: యస్మాత్‌ సః నారాయణః 
ఇతి వ్యుత్తత్తేః అంతస్థుత్వా యనుయతి బీనానితి అ రాల! 
న్యుత్తుత్తేళ్ళు- అంతర్యామిత్యం చ ఈశ్వరస్యైన అసాధారణో ధర్మః 'య 
ఆత్మని తిష” ఇతి అంతర్యామి-బహ్మణాత్‌. 'కేనాసీ దేనేన హృది స్థీతేన 
యథా నియుక్రోస్మి తథా కరోమి ఇతి వురాణాత్‌. “ఈళ్వర న్సుర్వ 
భూతానాం స్ఫాద్దేశేద్దున తిస్టతి” ఇతి న్మరణాత్‌. జీన సారతంత్రన్య 
అనుభనసిద్దత్వాల్‌ చ ఇతి వూర్వసక్షః - నారాయణుడు “అంతర్యామి” 
నారాయణ పదమునకు వ్యుత్పత్తి ఇది. 

నర = లీనముకానివారు అనగా నాశము కానివారు = జీవులు 

నార = వారి సమూహము = నారము 

అయన = జీవ సమూహము యొక్క ప్రవృత్తికి కారణమయిన వాడు 
నారాయణ = జీవ సమూహములకు వాని (ప్రవృత్తికి కారణమయిన వాడు 
- అని అర్థము. మజియు, అంతర్యామి” అనగా లోపల నుండి జీవులను 
నియమించువాడు' అను వ్యుత్పత్తి వలన, జీవులలో సర్వత్ర వ్యాపించి 
యుండుట. నారాయణుని అసాధారణ ధర్మము. ఈ విషయమునకు 
(ప్రమాణము. 

1. “ఎవడు లోపల ఉండి అందటిని నియమించునో'-అను అంతర్యామి 
(బ్రాహ్మణము. (2) 'నా లోపల హృదయములో నున్న ఎవరో దేవుడు 
ఎట్టు నియమించునో అట్టు చేయుదును"-పురాణము (భారతము) 
(3) 'అర్జుని సర్వ జీవుల హృదయమున ఈశ్వరుడు కలడు'-అను 
గీతావాక్యము. (4) 'జీవుడు పరాధీనుడుగా నుండుట” అను లోకాను 
భవములు. ఇంతవజుకు ఫూర్చూ వక్షము. 


110 
33. 


34. 


35. 


అద్వైత విజయః 
అద్వైత సక్షః 
న బీనః పరిచ్చిన్హఃి సరిచ్చిన్సృత్వే బీనన్య ఘటాదినల్‌ అనిత్యత్వానత్తేః 
జడత్వానత్తేళ్ళు నచ సరిచ్చిన్దోపి బీనః నిరనయనత్వాల్‌ సరనూణునల్‌ 
నిత్య ఇతి వాచ్వమ్‌, నిత్య పరమాణు సద్ధావే నూనాభానాల్‌. (బన్మోతి 
రిక్తన్య నిత్య నస్తున నవీన అభానాల్‌. 'తత్పత్యనుతోన్వదార్హ్తం'- ఇతి (శ్రుతేః 
నత్యస్వైన నిత్యత్వాచ్చు - 
“అద్వైత నుతము” 
జీవుడు ఖండరూపుడు కాడు. సర్వవ్యాపియే. ఖండరూపుడు అని 
అంగీకరించినచో ‘కుండి మొ॥ వాని వలె నిత్యము గానివాడు” అని 
కుండవలె 'జడపదార్థము' అని చెప్పవలసి వచ్చును. (ఎందుకంటే 
(బ్రహ్మముకంటే భిన్నముగా శాశ్వత మయినది, చేతనమయినదియు లేదు. 
బీవుడు ఖండస్వరూపుడయినను అవయవ విభాగము లేని కారణముగా 
“పరమాణువు వలె నిత్యమయిన వాడు- అని చెప్పుటకు కూడా అవకాశము 
లేదు. పరమాణువు నిత్యమే" అని ప్రమాణములేదు. బ్రహ్మము తప్ప 
నిత్య వస్తువు లేదు. మిగిలినవి అన్నియూ అనిత్యములే. “బ్రహ్మము 
సత్యము, దానికి భిన్నమయినది సత్యము కాదు” అని వేదము. 
సత్యమయినదే నిత్యము. 


ననం వ నిత్యత్వాదేన (బహ్మోభేదః తత వన అపరిచ్చు న రం చు 
(బ్రహ్మ పొ అపరిచ్చి నమ్‌. నచ దేనోల్‌ బహిః ఘటాదౌ జీనః నాస్తీతి 
వాచ్యమ్‌. తత్రాపీ జీన సత్త్యాల్‌ - జీవుడు నిత్యుడు కనుక బ్రహ్మముతో 
అభేదము. (అనగా (బ్రహ్మము జీవుడు ఒక్కటే కనుక జీవుడున్నూ నిత్యుడే 
అని చెప్పుట) అందువలననే జీవుడు సర్వవ్యాపి, అఖండుడు. (బ్రహ్మము 
సర్వవ్యాపి అఖండము కదా! అయినచో దేహమునందే కాక సర్వత్ర 
ఈశ్వరుని వలె జీవుడున్నూ ఉండవలె కదా. మథి లేడేమి? అను ప్రశ 
వచ్చును. సమాధానము ఏమనగా దేహమునందే కాక బయట ఉన్న 'కుండి 
మొ॥ వాని యందును జీవుడు కలడు-అనియే 

నను తర్హి కుతో ఘటాదా బీనన్య అహంగ్రహోభానః ఇతి చేత్‌ తత 
అంతుకరణాభానాత్‌. యత అంతఃకరణనుస్తే తత్రాహమితి స్ఫురత్యాత్మా. 
అతో నీన సుషుస్తా దేహే అంతఃకరణాభావాల్‌ అనాం ఇతి అస్ఫురణ 


36. 


37. 


బెల్లంకొండ రామరాయ కవి 111 


నూత్మనః - ఘటమునందు గూడా జీవుడు గలడు. అయినను అచ్చట 
“మనిషికి” ఉన్నట్లు ఘటమునకు 'నేను' అను 'భావని లేదు. అందుకు 
కారణము దానికి అంతఃకరణము లేకపోవుటయే. అంతఃకరణము 
ఉన్నచోట మాత్రమే “అహం” అని ఆత్మస్సురణ కలుగును. కనుకనే 
సుషుప్తిలో (గాఢ నిద్రలో) దేహమునందు అంతఃకరణము లేకపోవుట 
వలన నేను అను స్ఫురణ ఉండదు. అంతఃకరణమనగా జీవుని ఆలోచనా 
యం(త్రాంగము, మనస్సు, బుద్ది, అహంకారము మొ. 

నను యది జీను ఘటేసి స్వాత్‌ తర్హి దేసానల్‌ ఘటోసి చేతనః స్వాల్‌, 
దేహజన్మ మరణాభ్యామిన ఘటజన్న్మ నాశాభ్యానుసి ఘటో జాతః మృ తః 
ఇతి న్యనహారః స్వాల్‌ ఇతి చేత్‌ - అయితే ఇచ్చటనొక సందేహము 
వచ్చును. జీవుడు ఘటమునందు గూడ ఉన్నాడు గదా. అట్లే దేహమునందు 
గూడా ఉన్నాడు. దేహమునకు జీవసంపర్కము వలన జనన మరణములు 
గలవు. అట్లే ఘటమునకు గూడా జనన మరణములు (పుట్టినపుడు 
పగిలి నపుడు) అను లోకాచారము లేదు గదా! (కుండ పగిలింది అంటారు 
కాని కుండ చచ్చింది అనరు గదా! 

మైవమ్‌. ఘటే జీన సద్భావః తథాస్తామ్‌. వ్యాసినః చేతయితు: ఈళ్వరస్య 
ఘటేసి సత్వాల్‌ కుతః న ఘటన్య చైతన్య లాభ? కుతోనా ఘటోదయ 
నాశాభ్యాం ఈశ్యరస్య జన్మనాళన్యనహారా భానః? తస్మాత్‌ దేనాన్య నూక 
దేహసంబంధ ప్రయుక్త మేన చేతనత్వమ్‌, న జీనేశ్యర సంబంధ ప్రయుక్తమ్‌ 
- (ఇచ్చట అద్వైత మతమున, ఘటమున్ను జీవుడే ఆ జీవుడున్ను (బ్రహ్మమే. 
అయితే ఘటమునకు అంతఃకరణము లేదు గనుక మనవలె దానికి 
జీవితము లేదు. విశిష్టాద్వైతమున, ఘటము జడము జడములందు 
ఈశ్వరుడు మాత్రము వ్యాపించియుండును. జీవుడు ఉండడు. జీవుడు 
వేణు బ్రహ్మము (ఈశ్చరుడు)వేజు అని వారి మతము. దీనిని దృష్టిలో 
పెట్టికొని యీ వాదము చదువవలయును) అట్టు కాదు. ఘటము 
చచ్చినది' అను వ్యవహారము ఎందుకు రాలేదు అనియు ఘటమునందు 
జీవుడు ఉన్నప్పుడు ఈ వ్యవహారము వచ్చి తీజవలె కదా! అనియు నీ 
వాదము. సరే దానిని అవతల ఉంచుము. నీ వాదము (ప్రకారము 
ఘటమునందు జీవుడు లేకపోయినను ఈశ్వరుడు కలడు కదా! మణి 


112 


38. 


39. 


40. 


అద్వైత విజయః 


ఘటము తయారయినపుడు, పగిలినవుడు గాని ఈశ్వరునకు గూడా 
జనన మరణములు జరిగినట్టు ఎందుకు అనుకొనుట లేదు? కనుక 
దేహమునకు అంతఃకరణము ఉండుట వలననే చేతన ధర్మములు కలవు 
గాని దానియందు “జీవుడు లేదా ఈశ్వరుడు” ఉండుట వలన కాదు. 
(కనుక అంతఃకరణము ఉన్నచోట బీవి అను వ్యవహారము, చావు పుట్టుకలు 
మొ॥ వ్యవహారము కలదు. అది లేని చోట ఈ వ్యవహారములున్ను లేవు. 
అదే 'కుండి మొ॥ జడపదార్థముల విషయములో జరిగినది. అనగా 
కుండయందు అంతఃకరణము లేదు కనుక చావు పుట్టుకల వ్యవహారము 
లేదు-అద్వైతము. కుండయందు జీవుడు లేడు కనుక చావు పుట్టుకల 
వ్యవహారము లేదు-విశిష్టాద్వైతము.) 

న చేతయితా జీన నీన ఇతి నాబ్యమ్‌. అంతఃకరణ స్రైన చేతయితా జీనః 
తస్వైన ఈశ్వర చైతన్య ప్రతిఫలన (గ్రహణ సనుర్ధత్యాత్‌ - జీవుడే గదా 
జ్ఞానదాత జ్ఞాని, అంతఃకరణమెట్లు జ్ఞానము కలిగించును? అని శంక. 
కాని అంతఃకరణమునకు మాత్రమే జీవుడు జ్ఞానదాత. జీవుడే ఈశ్వర 
చైతన్యమును తనలోనికి ప్రతిబింబించికొని తద్ద్యారా అంతఃకరణమును 
చైతన్యపజుచును. అంతఃకరణము సుఖము,దుఃఖము మొ॥ (గహించును. 


తస్మాత్‌ అంతఃకరణమ్‌ నస్తుతో జడనునీ చైతన్యాభాసాల్‌ చేతనమిన 
భనతి. అత నన అంతఃకరణస్య అనాంగ్రనాలాభః 'అనాం సుఖి” ఇత్యాది 
వ్యనహారాత్‌. దేవోదికం తు అచేతనమేన - పైన చెప్పినట్టు స్వయముగా 
జడమయిన అంతఃకరణము చైతన్యాభాసుడు అయిన బీవుని వలన 
చైతన్యము గలిగినట్టు ప్రవర్తించును. దానివలన అంతఃకరణమునకు 'నేను” 
మొ॥ భావములు కలుగును. కనుకనే 'నేను సుఖపడుచున్నాను' మొ॥ 
వృత్తులు కలుగును. ఇక దేహము మొ॥ జడపదార్హములే. 

'స్థూలోనాం నునుష్తోవాం-ఇతి న్యనసోరస్తు దేహతాదాత్మాధ్యాసాల్‌ 
అంతఃకరణ స్రైన, ఇదం సాభాసం అంతఃకరణం య త్రాస్తీ స దేహః చేతన 
ఇతి స జీనః ఇతి చ న్యనప్రాయతే. యస్మాదిదముత్రాంతం న దేహస్తు 
నిర్జీన ఇతి న్యనప్రాయతే - ఈ అంతఃకరణము దేహముతో ఏకమయి 
'నేను లావుగా వున్నాను. నేను మనుష్యుడను' మొ॥ ఆలోచనలు చేయు 
చున్నది. జీవ చైతన్యము ప్రతిబింబించుటకు సాధనమయిన యీ అంతః 


41. 


42. 


43. 


బెల్లంకొండ రామఠాయ కవి 113 


కరణము ఉన్నచోట ఆ దేహము చేతనమని జీవుడని, అది లేచిపోయిన 
చోట ఆ దేహము 'శవమని' లోక వ్యవహారము కలదు. 


“అయం బీనః ఇదనుంతుకరణమ్‌” ఇతి నినేకాభావాల్‌ లోకస్య అంతః 
కరణ ధర్మాణాం నుఖాదీనాం బీనధర్మబైతన్యన్య చసరస్తుర నుధ్యాసేన 
జీనాంతుకరణయో: అనినేకః జాతః - అయితే 'వీడు జీవుడు, ఇది అంతః 
కరణము” అను విభాగము కంటికి కనబడకపోవుట వలన, లోకానికి అన్ని 
ఒకటిగానే అనిపించి అంతఃకరణధర్మములయిన సుఖాదులున్నూ జీవ 
ధర్మములుగా కనిపించుచున్నవి. దానితో 'జీవ అంతఃకరణములు' మధ్య 
తేడా లేకుండపోయినది. నిజానికి జీవధర్మము చైతన్యము. అంతః 
కరణ ధర్మములు సుఖదుఃఖములు మొ॥ 

తత నీనాహాం నుఖీతి ప్రత్వేతి జీనోస, అంతఃకరణతాదాత్మాధ్యాసాల్‌. 
యథా దేహతాదాత్మాధ్యాసాలో అనాం నునుష్ఫః' ఇతి. అత ననాస్య 
బీనన్య సరిచ్చిన్నోహం, న దేనోల్‌ బహిః నర్తే, ఇతి అనుభనః అంతః 
కరణం హీ వరిచ్చిన్లుం దేహాంతరం చ- లోకమువలెనే జీవుడును తాను 
వేణు తన అంతఃకరణము వేటు అని తెలిసికొనలేక 'తాను-అంతః 
కరణము" ఒక్కటియని భ్రమించును. అందువలన అంతఃకరణలో ఏర్పడిన 
సుఖ దుఃఖాది భావనలను తనకు జోడించికొని, నేను సుఖవంతుడను” 
మొ॥ భావించుచున్నాడు. అతను దేహముతో ఇట్లాగే 'తాను, దేహము 
ఒక్కటే" అని భావించి, నేను మనుష్యుడను' అని భావించుచున్నాడు. 
కనుకనే నేను ఈ దేహములోనున్నాను. దేహముకన్న బయట నాకు 
అస్తిత్వము లేదు” అను పరిచ్చిన్న (పరిమిత, ఖండ) భావన జీవునకు 
(మనిషికి) కలిగినది. ఏమనగా 'అంతఃకరణము' అనునది పరిమితమయిన 
ప్రత్యేక దేహము. అందువలన ఈ భావనలు. 

నను కథం అపరిచ్చిన్లస్య ఈళ్వరస్వ్యైన జీనస్వ అంతఃకరణాది తాదాత్స్యా 
ధ్యాస ఇతి చేత్‌ నైష దోష: నూయయా తదుససత్తేః అత్యంత దుర్షటనుసి 
ఘటయతి పొ నూయా గగనాదేః నైల్యాదిక మిన - అయితే మీ మతము 
ప్రకారము అఖండుడు సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే జీవుడు గదా! అట్టి 
సర్వజ్ఞునకు అంతకరణముతోను దేహముతోను 'అవి తానే” అనే భ్రాంతి 
ఎట్టు కలుగును? అని (ప్రశ్న. ఈ (భ్రాంతికి కారణము “మాయి. 


114 


44. 


45. 


46. 


47. 


అద్వైత విజయః 


అసంభవములను సంభవము చేయునదియే మాయ. శూన్యమయిన 
ఆకాశము నీలముగా కనబడుట యిట్టిదే కదా. లేనిచో శూన్యమునకు 
రూపమే లేదు. ఇక రంగు ఎట్టు? కనుక మాయవలన జీవునకు (భ్రాంతి. 


నను వీనం అనరిచిన్లేశ్యరం వరిచ్చిన్లు జీనీకరోతి మాయా ఇతి నూయా 
పారతం(త్రం ఈశ్వరస్య ప్రాప్తం, ఈశ్వరాభానళ్ళు ఇతి చేత్‌- అంటే 
అఖండుడు అయిన ఈళ్వరుని పట్టికొని మాయ ఖండముగా 
చేయుచున్నది. భ్రాంతిలో సంసారములో పడవేయుచ్నుది. కనుక ఈ 
లెక్కన “మాయ గొప్పది గాను, ఈశ్వరుడే మాయకు పరాధీనుడు గాను, 
కనబడును. పైగా ఇక ఈశ్వరుడెక్కడ? అని సందేహము కలుగును. 
మైనను. మూయయా ౧౫నే నీలీక్సతే నతి కిం గగనన్య నైల్యం ప్రాస్తమ్‌. 
తం దా నీరూనగగనాభానః ప్రాస్తః? తస్మాత్‌ ఈళశ్ళ్యరే నూయా జీనత్త్వం, 
జగద్యా నిర్మాతు, న తానతాకోసి జీనత్వాదిః ఈళ్వరస్య భవేత్‌, నాసీ 
ఈళ్వరత్తం అ పేయాత్‌అట్టుకాదు. మాయవలన ఆకాశము నీలముగా 
కనబడును. అంతమాత్రము చేత ఆకాశమునకు రూపమున్నదని, ఆ 
రూపము నీలమని నిజముగానున్నదా? అట్లే ఆకాశమువంటి ఈశ్వరుని 
యందు మాయ (ప్రపంచమును నిర్మింపవచ్చును. జీవులను నిర్మింప 
వచ్చును. అంతమాత్రమున ఆకాశము నీలము కానట్టు, ఈశ్వరుడు 
గూడా జీవుడుగా మాజడు. తన ఈశ్వరత్వమును కోల్పోవడు. 
తస్మాత్‌ నూయాస్పష్ట పరిచ్చిన్ల నానాంతకరణ తాదాత్మా ధ్యాసాదేన 
అసరిచ్చిన్హైకేళ్ళురస్య పరిచ్చిన్ల నానాజీనత్త న్యననోరః ఇతి నూయా 
నుయమేన జీవస్య పరిచ్చిన్సత్యం, నానాత్యం చ, వస్తుతస్తు అపరిచ్చిన్హేశ్యర 
ఏన జీనః-కనుక, అనేక అంత కరణములను సృజించెను. వాటితో ఐక్యము 
చెందిన ఈశ్వరునికి గూడా (అద్దములలో ప్రతిబింబించిన సూర్యునకు 
వలె) అనేక జీవులుగా వ్యవహారములో (ప్రసిద్ది వచ్చినది. ఈవిధముగా 
అసలు ఒక్కడే జీవుడైన ఈశ్వరుడు అనేక జీవులుగా అఖండుడైన 
ఈశ్వరుడు ఖండస్వరూప జీవులుగా భావింపబడుచుండెను. నిజానికి 
అఖండ, సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే జీవుడు. 

ఈశ్వర చైతన్య సరిచ్చేదకానాం అంతఃకరణానాం మూయాస్పుష్టత్వేన 


48. 


49. 


50. 


బెల్లంకొండ రామరాయ కవి 115 


నూయానుయత్వాల్‌ నన్తుతః తదభానాచ్చు. అత నీన సొ సీకనే 
నాద్వితీయం (బన్మా” ఇతి శ్రూయతే. నేనా నానాస్తీ కించని ఇతి చ.- 
నిజమునకు ఈశ్వరుడే జీవుడు. ఈశ్వర చైతన్యమును పరిమితము 
చేయుచున్న అంతఃకరణములు వాస్తవములు కావు. కేవలము మాయా 
సృష్టి మాయామయము. కనుకనే (బ్రహ్మము ఒక్కటే, దానికి రెండవది 
లేదు" అని, “ఇచ్చట అనేకములు లేవు, ఉన్నదొక్కటే బ్రహ్మము” అని 
వేదము చెప్పినది. 

నచ మాయా నత్రైన ఇతి వాచ్వమ్‌, 'యా నూ సా మాయా” ఇతి నిర్దుక్పున 
తస్యాః అనత్వత్త సిద్ద! నచ ఈశళ్వరస్య సత్యత్వే కథం తచ్చక్తేః మిథ్వాత్వ 
మితి నాచ్యమ్‌. అగ్బేః సత్యత్వేపి తబ్బక్తేః మిథ్యాత్వాల్‌. సదసదనిర్వాచ్చా 
ప శక్తిః -మాయ సత్యమని చెప్పుట కూడా కుదరదు. ఏమంటే దాని 
పేరులోనే అది 'మిథ్య' అని తేలుచున్నది. యా-ఏది, మా-లేనిదో అది 
మాయా అని నిర్వచనము. ఈశ్వరుడు సత్యమే కదా. మణి ఆయన శక్తి 
ఏల సత్యము కాదు అని సందేహము రావచ్చును. అగ్ని సత్యమయినను 
అగ్ని శక్తి 'మిథ్య' కదా! శక్తి సత్‌-ఉన్నది అని, అసత్‌-లేనిది అని 
నిర్వచింపశక్యము కానిది కదా. (అనగా సత్‌. అయినచో సర్వకాలము 
లందు ఉండవలెను. అట్టిది బ్రహ్మము మాత్రమే. 'మాయ” బ్రహ్మ జ్ఞానము 
కలిగిన తరువాత నశించును. కనుక అది 'సత్తు' కాదు. 'అసతో అనగా 
అసలు లేనిది. కాని 'మాయ' జగత్తుగా కనబడుచున్నది. కనుక మాయను 
సత్తు అనలేము. అసత్తు అనలేము. కనుక “మిథ్య అందురు 
రజ్ఞాసర్స[బ్రాంతిలో రజ్ఞువు సత్తు, సర్పము మిథ్య) 

నన్హేనం ముక్తిదశాయాం నూయాభానేన నర్వద్వైతాభానాత్‌ తదానీం 
అవరిచ్చిన్లుః భనతు జీను ఇదానీం తు నర్వనత్వాల్‌ పరిచ్చిన్లుః ఏన, ఇతి 
చేత్‌,- మోక్షము వచ్చిన దశలో 'మాయ' తొలగును కనుక, ఇక 'రెండవది' 
అనునది లేదు. ఆ సమయమున జీవుడు అఖండుడు, సర్వజ్ఞుడు 
కావచ్చును. కాని మాయా దశలో '“అనేకత్వము” ఉన్నది కనుక జీవుడు 
ఖండుడే గదా! అని శంక. 

మైవమ్‌. జీవస్వ అనికార్య తేన సదా వీకరూపత్యాత్‌ సర్వదాసి- అసరిచ్చిన్లు 
నన జీవ తస్వ పరిచ్చినత్తం తు భ్రాంతి సిద్రమేన. ఇతి-జీవునకు దశలను 


116 


51. 


52. 


53. 


54. 


55. 


అద్వైత విజయః 


బట్టి ఖండ, అఖండ అను స్థితులు రావు. జీవునకు మార్పులు లేవు. 
కేవలము ఒక్కడే. ఎప్పుడైనను అఖండ స్వరూపమే. అది అనేకమనుకొనుట 
భ్రాంతి. (కనుక 'శంకిలో చెప్పినట్టు ముక్తదశలో అఖండుడు బద్ద దశలో 
అనేకులు అని లేదు). 


నను యదాంతరం తత్‌ జీనచైతన్యమ్‌, యత్‌ బాన్వాం తత్‌ ఈళ్ళుర 
చైతన్యం ఇతి భేద నీన జీవేళ్ళురయో: ఇతి చేల్‌- అయ్యా, శరీరములందు 
లోపలనుండనిది జీవ చైతన్యమని, బయట నుండునది ఈశ్వర 
చైతన్యమని జీవేశ్వరులకు భేదము చెప్పవచ్చు కదా! 

మైనమ్‌. చైతన్యం నీకమేన, గగననత్‌, తస్య ఉసాధి క్రత నీన ఆంతరత్త 
బాహ్వత్త భేదః న స్వాభావిక ఇతి- అట్టు కాదు. ఆకాశము వలె చైతన్యము 
(జ్ఞానము) ఒక్కటే. అది నివసించిన ఆధారములను (ఉపాధి)బట్టి 
మాత్రమే లోపలిదని, బయటిదని భేదము. (ఘటములోని ఆకాశము, 
ఫుటము బయటి ఆకాశము అన్నట్టు) అంతేగాని చైతన్యములో 
సహజముగా భేదము లేదు. 

నను యద్యపరిచ్చిన్నః జీవః స్యాత్‌ తర్షి ఏక ఏవ స్యాత్‌, న చ ఇష్టాపత్తిః 
సుఖదుఃఖాద్యనుభన వైచిత్ర్యస్య దురపలాపత్వాత్‌, ఇతి చేత్‌- జీవుడు 
అఖండుడు అయినచో అతడు ఒక్కడే అని చెప్పవలసివచ్చును. కాని 
ఒక్కొక్క జీవునకు ఒక్కొక్క రకమయిన సుఖ-దుఃఖ అనుభవములు 
గలవు కదా! జీవుడు ఒక్కడే అయినచో అన్ని అనుభవములు ఒక్కనివే 
కావలయును కదా! 

మైనమ్‌. నుఖదుఃఖాదయః సర్వే అంతఃకరణధర్మా నీవ, తే చ నానా 
ఇతి న దేనదతాంతఃకరణానుభూత నుఖాదేః యజ్ఞదత్తాంతఃకరణ స్మరణ 
(ప్రసంగః-కాదు. సుఖదుఃఖాదులు అంతఃకరణధర్మములు అని మేము 
ఇంతకు ముందే చెప్పినాము. వాని భేదమును బట్టి సుఖదుఃఖాదులు 
అనుభవానికి వచ్చును. ఈ అంతఃకరణములు అనేకములు, కనుక 
అనుభవములు అనేకములు. దేవదత్తుని అంతఃకరణానుభూతులు 
యజ్ఞదత్తాంతఃకరణమునకు తగలవు. 


నచ నుఖాదయో బీనధర్మాః ఏన ఇతి వాబ్యమ్‌. నుముస్తా అంతః 


56. 


57. 


58. 


బెల్లంకొండ రామరాయ కవి 117 


కరణాభావేన బీనసత్తేనీ బీనస్య నసుఖాద్యునలంభాభానాల్‌- సుఖాదులు 
అంతఃకరణ ధర్మములే తప్ప జీవ ధర్మములు కావు. ఏమనగా సుషుప్తిలో 
జీవుడున్నను అంతఃకరణము పనిచేయక పోవుట వలన సుఖదుఃఖముల 
అనుభవము లేదు కదా. కనుక ఇవి అంతఃకరణధర్మములే. 

న చైనం సుఖాదీనాం కానూదీనాం చ మునోధర్శత్తే జ్ఞానస్వాసి మనోధర్శ 
త్వాత్‌ జ్ఞానచూన్వ ఏన జీవః జడః స్వాదితి వాచ్యమ్‌. సుఖ కామాది వృత్తి 
జ్ఞానానాం నునోధర్శత్వేసి జీనః న జడః జ్ఞానరూపత్వాల్‌. తద్ది జీనస్య 
సరూసభూతజ్ఞానం నిత్యం, స్వస్రభం, సర్వానభానకొం, నదైకరూసం 
సర్హ్యవ్యాపి, సర్వాంతరం, సర్యోసాధి వినిర్ముక్తం చా సుఖదుఃఖములు 
మొ॥ అంతఃకరణ ధర్మములయినచో జ్ఞానము గూడా అంతఃకరణ 
ధర్మము అనవచ్చు గదా! అన్నచో జీవునకు జ్ఞానధర్మము లేదు కనుక 
జీవుడు జడ పదార్థము అగును. కనుక సుఖదుఃఖములు మొ॥ జీవ 
ధర్మములే అనవలెను గదా! అని శంక. కాని సుఖకామాది జ్ఞానములు 
మనోవృత్తులు అనగా మనస్సు యొక్క (ప్రవర్తనలే. అవి జ్ఞానము యొక్క 
కాలువలు. కాని జీవుడు జ్ఞానమే. అనగా జీవుని స్వరూపమే జ్ఞానము. 
(జీవుడు సూర్యునివంటి వాడు, మనోవృత్తులు కిరణముల వంటివి) ఈ 
జ్ఞానము నిత్యము. స్వయముగా వెలుగునది అందటిని వెలిగించునది, 
ఏకరూప మయినది సర్వవ్యాపక మయినది సర్వజగత్తులో వ్యాపించినది, 
సర్వ ఆధారములకు (దెహం) అతీతమైనది. 

నీనం నర్వానభాసకత్వాదేన జ్ఞానస్తారూపో- సి జీనః సర్షజ్ఞః ఇతి జ్ఞాత్పత్తేన 
న్యపదిళ్ళతే. జ్ఞాతుః నీకత్త్యమ్‌ చ శ్రుత్రైన ఉక్తమ్‌. నాన్వోతోస్తి ద్రష్ఞా” 
ఇతి-దీపమువలె సూర్యునివలె జీవుడు సమస్తమును వెలిగించును. ఆయన 
స్వయముగా జ్ఞానమే అయినను “జ్ఞాత” అని అందువలననే చెప్పబడు 
చున్నది. ఈ జ్ఞాత ఒక్కడే అని వేదము చెప్పుచున్నది. “ఆయన కన్న 
భిన్నమయిన వాడు మజొకడు లేడు” అని వేదము. 


నచ జ్ఞాతుః బీనస్య అంతర కళిత్‌ అంతర్యామీ జ్ఞా జాతా అస్తీతి నాచ్వమ్‌ 
తస్యాపే అంతః కళ్చిత్‌ జ్ఞాతా పునరస్తేతి అననస్తాదోష ప్రాప్తే 'జ్ఞాత” 
అయిన జీవునికి లోపల హుణాక అంతర్యామి అయన జ్ఞాత కలదని 
చెప్పినచో అప్పుడు అంతర్యామి లోపల మజొక జ్ఞాత కలడు అని యిట్లు 


118 


59. 


60. 


61. 


అద్వైత విజయః 


ఎంతదూరము అయినను పోతూ ఉండవచ్చును కదా! 

అంతర్యామిణ:ః సర్వాంతరత్వేన తస్వాసి జ్ఞాత్స తే జ్ఞాత్స ధర్మస్య జ్ఞానస్వ 
జ్ఞాత్రంతర్గతతేగన జ్ఞానస్రైన నర్వాంతరత్తం స్యాత్‌, ఇష్థానత్తా, 
అంతర్వామిణః సర్వాంతరత్యహానిక జ్ఞాత్త్స భూత జీనేళ్ళరోభయానుగత 
బైతన్యరూస జ్ఞాన స్యైన (బ్రహ్మత్యమితి అద్రైతసీద్ది ళ్ళ - పైగా ఒక 
అంతర్యామి జీవుని లోపల ఉండి తెలుసికొనుచున్నాడు అను పక్షమును 
అంగీక రించినచో, మటియొక ఇబ్బంది కలదు. జ్ఞాత లోపల జ్ఞానము 
ఉండును కదా! కనుక జ్ఞానమే సర్వాంతర్యామి కావలసివచ్చును. “అయితే 
కానిండు అన్నచో “అంతర్యామి” అయిన ఈశ్వరుని యొక్క వ్యాప్తి తగ్గును. 
ఆయనయందు గల ఒక స్థానములో జ్ఞానము అంతర్యామి అయినట్టే 
కదా! పైగా ఆ జ్ఞానమే జీవునియందు ఈశ్వరునియందు వ్యాపించినది 
కనుక 'అంతర్యామి' అను స్థితి జ్ఞానమునకే దక్కును. ఆ పక్షమున జ్ఞానమే 
(బ్రహ్మము అను అద్వైతము సిద్దించినట్లు. 

తస్మాత్‌ జ్ఞాతుః ఆత్మనః స్త్వరూసమేన జ్ఞానమ్‌. నతు ధర్మః నచ స్వరూస 
జ్ఞానం న సర్వావభాసకమితి వాచ్యమ్‌. నుషుస్తే మూర్చాదిషు స్వరూప 
జ్ఞానన్య భానకోత్వనిద్దే: కథ మన్యథా అసాక్షేక నుషుప్తీ మూర్చా 
ద్యభ్యుసగనుః- కనుక 'జ్ఞాత' అయిన ఆత్మయొక్క స్వరూపము జ్ఞానము. 
అది ఆత్మయొక్క ధర్మము. అయితే స్వరూపజ్ఞానము వల్ల అన్నీ 
తెలుస్తాయా అని, గాఢనిద్రలో గాని, మూర్చలో గాని జీవుడున్నను 
విషయములు తెలియుట లేదు గదా! అని ఒక శంక. 


అయితే, స్వరూపమయిన జ్ఞానము వలన సర్వము తెలియును. గాఢ 
నిద్రలో గాని, మూర్చలో గాని సాక్షి లేనిచో (జ్ఞాత అయినవాడు లేనిచో) 
గాఢనిద్ర పోయినట్టు మూర్చలో పడినట్టు ఎట్టు అనుభూతి కలుగు చున్నది. 
కనుక స స్వరూపమయిన జ్ఞానము “వలననే (అంతఃకరణము పని 
చేయకపోయినను) ఈ అనుభూతి కలిగినది. 

నచ నుషుప్పాదిషు జీనస్వ్య జ్ఞానాభాన నీనేతి నాచ్యమ్‌. కం జీనః స్వన్య 
నుముస్తా జ్ఞానాభానం స్త స్వయం నేద? ఉత న వేద? అద్యే నీద్ధం బీనన్య 
జ్ఞానమ్‌. ద్వితీయే- -కథం అసాక్షిక జ్రావాహానాట గ గొఢ నిద్రలో 
జీవునకు జ్ఞానము లేదని ఒప్పుకొన్నను కుదరదు. ఏమనగా, జీవునకు 


62. 


63. 


64. 


65. 


బెల్లంకొండ రామఠకొాయ కవి 119 


తన గాఢ నిద్రలో జ్ఞానము లేదని, తెలిసినదా తెలియదా?-తెలియును 
అన్నచో జీవునకు జ్ఞానము ఉన్నట్టే. “తెలియదు” అన్నచో తెలియదు 
అని ఎట్టు తెలిసినది? ఏ జ్ఞానమునకయినను ఒక జ్ఞాత, ఒక సాక్షి కావలెను 
కదా! కనుక జీవునకు జ్ఞానము గలదని తేలును. 

అనీ చ సునుస్తాదిషు నృత్తి జ్ఞానాభాన ఏన అంతకరణా భానాల్‌. 
చైతన్యంతు అస్మ్రేన. తన్వ నిత్యన్య అభాన(స్రతియోగిత్తా భానాత్‌- 
అంతేగాక, గాఢనిద్ర మొ॥ వానిలో అంతఃకరణము లేకపోవుట వలన 
వృత్తి జ్ఞానము అనగా సుఖదుఃఖాది భావనలు లేవు. చైతన్యము అనగా 
జ్ఞానము మాత్రము గలదు. (అనగా చెణువు ఉన్నది కాని తూములు 
కట్టివేయబడినట్టు) జ్ఞానము నిత్యము. ఎన్నడునూ అది అనిత్యము కాదు. 
నను యది జీనస్య నుషుప్తానపీ జ్ఞానం అస్తు ఇతి, తర్హి జ్ఞానాశ్రయ ఏన 
బీనః నతు జ్ఞానమ్‌ ఇతి చేత్‌-అయ్యా, గాఢ నిద్రలో గూడా జీవునకు 
జ్ఞానము ఉండవచ్చు గదా! కాని అంతమా(త్రమున జీవుడే జ్ఞానము అని 
ఏల చెప్పవలెను? జీవుని ధర్మమే జ్ఞానమని అది గాఢనిద్రయందును 
కలదని చెప్పవచ్చు కదా! అని శంక 

మైనమ్‌. జీనః నుషుప్తీం అనభాసయతి ఇతి నుయా ఉచ్చతే. నతు 
జ్ఞాననుస్తీతి. కస్మా అనభాసయతి? ఇతి చేత్త్యస్మా ఏన ఇతి నిద్ధి- అట్టుకాదు. 
జీవుడు సుషుప్తిని అనగా గాఢనిద్రను తెలియునట్టు చేయును. అంతే 
తప్ప జీవునకు జ్ఞానమున్నదని చెప్పుట లేదు. జీవుడే జ్ఞానమని చెప్పినాము. 
ఈ జ్ఞాన స్వరూపుడైన జీవుడు తనకు తానే గాఢ ని(ద్రి పోయితిని అని 
తెలిసికొనును. 

త్‌ర్ణి “అనభాసకః జ్ఞాత, అనభాసనం జ్ఞానం ఆంట్‌ జేయం న నుస్పుస్తేః 
చ ఇతి సేద్ధెన (తివుటీ నుముస్తా. ఏనం (ప్రలయాదిష ce ఇతి కథం అద్వైత 
సిద్ధి?- అయ్యా, అద్వైత మనగా ఒక్కటే తప్ప వేణు ఏదియూ లేకుండుట 
గదా! గాని మీరు చెప్పినట్టు గాఢనిద్ర (సుషుప్తిలో 'తెలియజేయువాడు 
లేదా తెలిసికొనువాడు, తెలిసికొనుట, తెలియబడునట్టి గాఢనిద్ర అని 
గాఢనిద్రలోను త్రిపుటి (అనగా 3 విషయములు) కలదు కదా! అద్వైతము 
ఎట్టు? అట్లే ప్రలయదశయందును ఇట్టి త్రిపుటియుండును. 


120 
66. 


67. 


68. 


అద్వైత విజయః 


ఉచ్యతే. సుషుప్తి దశాయాం నాస్తి త్రిపుటీ. 'అహమిదం జానామి” ఇతి 
భేదానుభవాభావాత్‌. 'యత్ర సర్వం ఆత్మైన అభూత్‌ తత్ర కేన కం పశ్యేత్‌ 
ఇత్యాది శ్రుతేశ్చ. కింతు నిర్వికల్పకానుభన మాత్రమేవాస్తి యద్బలాత్‌ 
సుషుష్యభ్యుపగమః నచానుభవః జీవేవేతి- అద్వైతము ఎట్టు సిద్ధించును? 
అను విషయము చెప్పెదను. గాఢ నిద్రాదశలో త్రిపుటే లేదు నేను 
గాఢని(ద్రను తెలిసికొనుచున్నాను” అని భేదములతో గూడిన అనుభవము 
లేదు. “సమస్తము ఆత్మయే అయిన స్థితిలో దేనితో దేనిని చూచును” 
మొ॥ వేదము కూడా భేదము లేదని చెప్పుచున్నది. కనుక గాఢనిద్రలో 
ఉన్నది ఆత్మ మాత్రమే. దానికి ఉన్న అనుభవము 'నిర్వికల్పకము' అనగా 
నేను, ఇది మొ॥ అజలు లేని అఖండానుభవము. ఈ అనుభవబలము 
చేత తర్వాత సుషుప్తిని (గాఢనిద్రను) ఊహించుచున్నాము. అనుభవమే 
బీవుడు కాదు. 

వ సుషుప్తా అజ్ఞానానుభవసత్వాత్‌ అస్తు నామ త్రిపుటీ ముక్తౌతు న 
త్రిపుటి. ఆత్మాతిరేకేణ యస్య కస్యాపి నస్తునః అభావాత్‌- లేదా గాఢనిద్రలో 
“ఏమి తెలియక పోవటము'” అనే అజ్ఞానము కలదు. ఆ అజ్ఞానపు అనుభవము 
కలదు కనుక అజ్ఞానమును అనుభవించువాడు, అజ్ఞానము అను, 
అనుభవము, అజ్ఞానమునకు గుణీ అయిన విషయములు అను (త్రిపుటి 
గలదు అని ఒప్పుకొందును. కాని మోక్షమునందు మాత్రము ఈ 'త్రిపుటి' 
లేదు 'ఆత్మ' తప్ప మటొక వస్తువు లేదు కనుక అది అజ్ఞానము కాదు. 
నచ ముక్తౌ ఆత్మా బ్రహ్మానందమనుభవతీతి త్రిపుటీ అస్యైన ఇతి వాచ్యమ్‌. 
బ్రహ్మ తదానందః తద్భోగః తద్బోక్తా చ ఇతి నాస్తి వివిచ్య పదార్ధ 
చతుష్టయం తు ముక్తౌ. కింతు జీనః బ్రహ్మరూపేణ అస్తి ఇత్యేన ఉచ్యతే. 
తచ్చ “బ్రహ్మైవ ఆనంది మితి, అనుభవనరూపమితి చ సిద్దాంతాత్‌ న 
ద్వైత ప్రసంగః- మోక్షమునందు గూడా ఆత్మ" బ్రహ్మానందమును 
అనుభవించును కనుక “అనుభవించువాడు, అనుభవింపబడినది, 
అనుభవించుట” అను త్రిపుటికి అవకాశము కలదు కదా! అద్వైతము 
పోయినట్టే గదా! అని ప్రశ్న. కాని అద్వైతమున, మోక్షములో “బ్రహ్మ, 
ఆనందము, అనుభవించుట, అనుభవించువాడు' అని 4 అంశములు 
లేవు. జీవుడే (బ్రహ్మము అని తెలియుట, (బ్రహ్మయే ఆనందము ఇవన్నియు 


69. 


70. 


71. 


బెల్లంకొండ రామఠాయు కవి 121 


వేరుకాదు. కనుక ఏకత్వమే. ద్వైతము లేదు. 

న బైన మేకస్వైన భోక్సుత్వం భోగ్యత్యం చేతి కర్మకర్భభాన నిరోధః ఇతి 
నాబ్యమ్‌. యథా తన నుతే బ్రహ్మైన స్యానందనునుభనతీత్యత కర్మ 
కర్ణ భాన విరోధన్య పరినోరు తథైన నును నుతే- నీతి-అట్టయినచో 
“జీవుడే భోక్త జీవుడే భోగము” అన్నపుడు 'కర్మకర్భ-భావ సంబంధము” 
ఎట్టు నిలుచును? కర్త విడిగా కర్మ విడిగా ఉన్నచో ఆ సంబధము కుదురును 
గదా? అని శంక. సమాధానము ఏమనగా అయ్యా, మీ మతములో “(బ్రహ్మ 
తన ఆనందమునే తాను అనుభవించును అన్నారు గదా! అచ్చట గూడా 
(బ్రహ్మయే కర్త బ్రహ్మయే కర్మ గదా! మజీ మీ మతములో కర్మ, కర్త 
ఒక్కటే అయినపుడు కర్మ, కర భావ విరోధము వచ్చినది గదా! అదియెట్లు 
పరిహారమగునో అట్లే మా మతములోను పరిహారము అగును. 

అస్తు నును నుతే సఃదోషః తన నుతే కథం తత్తరిహోరః ఇతి చేత్‌ ఉచ్చతే 
- ముక్తః బవ్మానంద మునుభనతి ఇత్యస్య ముక్తః జ్ఞానానంద (బ్రన్మా 
స్వరూపేణ తిష్టతి ఇత్వేన అర్ధః ఇతి. అత్ర స్రనూణం తు (బన్మావిల్‌ 
బ్రహ్మైన భనతి” ఇతి శ్రుతిరేన-సరే! నా మతములో ఆ దోషము ఉన్నది. 
ఒప్పుకొందును. కాని నీ మతములో నయిన దానికి పరిహారమున్నదా? 
లేదా? అని ప్రశ్న. సమాధానము. 

“మోక్షము పొందినవాడు బ్రహ్మానందమును అనుభవించును” అనగా 
అర్థము ముక్తజీవుడు జ్ఞానానందస్వరూపమయిన (బ్రహ్మముగా ఉండును” 
అని. దీనికి ప్రమాణము (బ్రహ్మవేత్త బ్రహ్మమే అగును” అని వేదము. 
నను జీవేశ్వరభేదకయో: అల్పజ్ఞత్త్యు సర్గ్వజ్ఞత్యయోః, వరిచ్చిన్సత్వ 
అనరిచ్చి న్ఫత్తాయోః నంసారిత్వ అనంసారిత్యయోః, దుఃఖిత్వ- 
ఆనందనుయత్వయోః ప్రత్యక్షత నరోక్షత్యయోః, జగదహేతుత్త- 
హేతుత్వయోః సారతం త్ర స్వాతం త్ర్యయోళ్ళ) సర్వానుభనసీద్రయోః కథం 
అనలాసః శక్యతే కర్తుమ్‌ ఇతి చేల్‌- 


బీవుడు ఈశ్వరుడు 
అల్పజ్ఞుడు సర్వజ్ఞుడు 
ఖండ స్వరూపుడు అఖండుడు 
సంసారి అసంసారి 


122 


72. 


73. 


74. 


అద్వైత విజయః 
దుఃఖీ ఆనందమయుడు 
ప్రత్యక్షుడు పరోక్షుడు 
ప్రపంచ (స్రష్ట కాడు (ప్రపంచ (స్రష్ట 
పరతం(త్రుడు స్వతంత్రుడు 


ఇట్టు అనుభవములో భేదములు ఉన్నవి కదా! ఈ భేదములను కాదని 
జీవేశ్వరులు ఒక్కటే అనియు చెప్పుట ఏమి న్యాయము? 

ఉచ్యతే, యస్య అంతఃకరణ తాదాత్మాభినూనః తస్య అజ్ఞస్వేన అనుభన 
సిద్ధ మిదం భేదక జాతమ్‌. నతు ప్రాజన్య. ప్రాజ్ఞో ప నర్వజ్ఞుం అపరిబ్చిన్లుం 
అసంసారిణం ఆనందం (ప్రత్యక్షం జగద్దేతుం స్వతంత్రం ఈళ్వరమేన 
ఆత్మానం నున్యతే- చెప్పుచున్నాము. అంతఃకరణముతో ఏకం” అయిన 
అజ్ఞానికి ఈ భేదములు అనుభవములోనికి వచ్చును. ప్రాజ్ఞని 
అనుభవములో ఇట్టి భేదములు తగలవు. అతని దృష్టిలో ఆత్మ ఎవరో 
కాదు-సర్వజ్ఞుడు, అఖండుడు, సంసారరహితుడు, ఆనందస్వరూపుడు, 
ప్రత్యక్షలభ్యుడు, జగత్కారణము, స్వతంత్రుడు అయిన ఈశ్వరుడే తప్ప 
వేటు కాడు. 

నచ కథం సరోక్షేశ్యరన్య ప్రత్యక్షత్యమితి నాచ్వమ్‌. యానజ్జీనన్య ఆత్మని 
నంసారిబుద్ధిః తానదేన జీనన్య నరోక్షః ఈళ్వరః యదా తు జీనస్య 
న్వన్వరూవజ్ఞానం తదా ప్రత్యక్ష నీనేళ్యరః, జీనస్కైన ఈశ్వరత్వాల్‌. 
'యతాక్షాదసరోక్షాత్‌ బన్మా” ఇతి (వతే;ః స ఆత్మా తత్తనుసి' ఇతి శ్రులేశ్ట. 
-అయ్యా, తమరు ఈశ్వరుడు ప్రత్యక్షలభ్యుడని (ప్రాజ్ఞులు (గ్రహించెద 
రన్నారు. అదెట్టు? అని శంక. 

సమాధానము : జీవునకు తనయందు 'సంసారి అనెడు బుద్ధి ఉన్నంత 
కాలము జీవునకు ఈశ్వరుడు ప్రత్యక్షము కాడు. ఎపుడయితే జీవునకు 
తన స్వరూపము తెలియునో అప్పుడే జీవునకు “ఈశ్వర ప్రత్యక్షము 
జరుగును. అనగా తానే ఈశ్వరుడని తెలియును. కనుకనే వేదము 
బ్రహ్మము ప్రత్యక్షము అనియు, 'ఆ ఆత్మ నీవే' అనియు చెప్పుచున్నది. 
నచ జీనన్య శరీరస్య ఆత్మా శరీర్వేన ఈశ్వర ఇతి నాచ్యమ్‌. జీనన్య 
నిరరయనన్య ఈశ్వర శరీరత్తాయోగాత. సానయనం సొ శరీరం. నచ 
గగనాదయో నిరనయనాః ఈశ్వర శరీర మేన-ఇతి నాచ్యమ్‌. గగనాదీనాం 


75. 


బెల్లంకొండ రామరఠాయు కవి 123 


నర్హేషానుపి సాదినస్తూనాం సానయనత్వాల్‌. నచ ప్రక్షతిః నిరనయనా-ఇతి 
వాబ్యమ్‌. తస్యాః సానయనత్త్వ నిరనయనత్యాభ్యాం దుర్దిరూసత్వాల్‌. 
నచ ఈళ్ళర భోగ్యత్యాల్‌ జీను ఈశ్వర శేష నీన, నేళ్వర ఇతి నాచ్యమ్‌. 
జీనభోగ్యత్వాల్‌ ఈళ్వరస్వావీ జీవశేషత్తప్రనంగాల్‌. ముక్తః: ఈశ్వరో 
భుజ్వుతే, తన నుతేనాసి- 'జీవుడు' అను శరీరమునకు ఆత్మ అయిన 
శరీరియే ఈశ్వరుడు అని చెప్పరాదు. జీవుడు అనాది వస్తువు. ఆయన 
యందు అవయవములు లేవు. ఏక పదార్థము. కనుక ఈశ్వరునికి శరీరము 
గల అవకాశము లేదు. శరీరము అన్న తరువాత అవయవములు 
ఉండవలెను గదా! అయితే, ఆకాశం నిరవయవంగా ఉన్నప్పటికి ఈశ్వర 
శరీరము కదా! అట్లా జీవుడు గూడా ఈశ్వరశరీరము కావచ్చును కదా 
అని ప్రశ్న. కాని ఆకాశము మొ॥ సృష్టింపబడిన వస్తువులు. వాటికి “ఆది” 
కలదు కనుక అవి సావయవములు కనుక అవి -ఈశ్చరశరీరము కాగలవు. 
అయితే ప్రకృతి నిరవయవము కదా! అది ఈశ్వరశరీరము కదా! అట్టే 
జీవుడు ఈశ్వరశరీరము కావచ్చును అని మణల శంక. అయితే ప్రకృతి 
సావయవమో నిరవయవమో చెప్పుటకు సాధ్యము కాదు. 


ఈశ్వరునిచే అనుభవింపబడువాడు కనుక జీవుడే “ఈశ్వర శేషుడు 
అని చెప్పవచ్చు కదా! అని శంక. అప్పుడు ఈశ్వరుని జీవుడు గూడా 
అనుభవించును కనుక ఈశ్వరుడు గూడా 'జీవశేషుడు' కాగలడు. ముక్త 
జీవులు ఈశ్చరానందమును పొందుచున్నారు కదా! మథి. 
నచ ఈళ్వర సరతం(తః జీనః ఇతి నాచ్యమ్‌. దేహేంద్రియ సంఘాతస్వైన 
పారతంత్ర్యమ్‌, నతు జీనన్య కేనలస్వేతి, నచ జీవాన్‌ ఈశ్వరో యను 
యతీతి నాచ్వమ్‌. అంతఃకరణ తాదాత్స్యాభినూనినః నీన అజ్ఞాన్‌ ఈళ్వరో 
యమయతి. నతు ప్రాజ్ఞ మాత్మానమ్‌-బీవుడు ఈశ్వర పరాధీనుడు కాడు. 
దేహేంద్రియాది సమూహమే. పరాధీనము. కేవలం జీవుడు పరాధీనుడు 
కాడు. ఈశ్వరుడు హృదయమున చేరి జీవులను నియమించును కనుక 
జీవులు పరతంత్రులు అనవచ్చును. కాని అపుడు గూడా అంతఃకరణముతో 
ఏకమయి అదే తాము” అనుకొనే అజ్ఞానజీవులనే నియమించును 
గాని-ప్రాజ్ఞాడయిన ఆత్మను కాదు. 


76. నచ అంతకరణన్య జడస్య కథం ఈళ్ళర్‌ నియనునమితి వాబ్యమ్‌. 


124 


77. 


78. 


అద్వైత విజయః 


సాభాసత్తేన అజడత్వాల్‌ తస్ఫ. నచ ఈశ్చరాల్‌ జీవాః బిభ్యతి ఇతి నాచ్చమ్‌. 
అజ్ఞా నన బిభ్యతి, నతు ప్రాజ్ఞః నహి నుషుప్తీ మూర్చాదిషు ప్రాజ్ణాస్య నతః 
బీనన్య కాసి ఈళ్చరాల్‌ భీతి; కినుసి నియమనం, సారతంత్ర్రం నా విద్యతే, 
నీనం తత్తనిదసి న బిభేతి - అంతఃకరణము జడపదార్థము కదా. దానిని 
ఈశ్వరుడెట్టు నియమించును? అనగా, దానియందు జీవుడు అధ్యాస 
(తనే అది) జెందును కనుక అది చేతన మగును. అందువలన దానిని 
ఈశ్వరుడు నియమింపగలడు. అట్టే ఈశ్వరునికి అజ్ఞాన జీవులు మాత్రమే 
భయపడెదరు. (ప్రాజ్ఞ జీవుడు భయపడడు. గాఢనిద్ర, మూర్చ మొ 
వానియందు అంతఃకరణబంధము నుండి విడివడిన జీవునకు ఎవరి 
భయమున్ను లేదు కదా! పరాధీనత లేదు కదా! నియమములు లేవు కదా! 
అట్లే తత్వవేత్త అయిన జీవన్ముక్తుడును అంతే. 

నచ ప్రాజాస్య మూఢత్యాల్‌ అభీతిః ఇతి నాచ్యమ్‌. ప్రజ ఏన ప్రాజ్ఞః ఇతి 
వ్యుత్సత్సా ప్రాస సర్హజ్ఞత్యాత్‌. నచయః కించిదసి, న వేద నః సుషుప్తిస్టు 
ప్రాజ్ఞః కథం సర్హజ్ఞః? ఇతి వాబ్యమ్‌. యస్మాత్‌ ప్రాజ్ఞః కించిన్లు నేద 
తస్మాదేనం సర్వం నేదేతి+ప్రాజ్ఞుడు అను పేరు గాఢ నిద్రలోనున్న జీవునకు 
గాదా! ఒళ్లైరగని స్థితిలో నుండుటవలన ఆ ప్రాజ్ఞ జీవునకు సర్వజ్ఞత ఎట్టు 
వచ్చును? ఈశ్వరుని నుండి భయము లేకుండుటకు అదియెట్టు 
కారణము? అన్నచో, ప్రజ్ఞ (దీనిమీద స్వార్థములో “ణి ప్రత్యయము 
వచ్చును. అందువలన ప్రాజ్ఞ అగును) అను పదమే ప్రాజ్ఞగా మాజినది. 
కనుక సర్వజ్ఞుడు అని అర్థము. తనను తప్ప మణి దేనినీ గుర్తించడు 
కనుక, ఆత్మజ్ఞానము కలదని అతడు ప్రాజ్ఞుడు. 

నచైనం ఘటోసి సర్వజ్ఞ ఏన ఇతి వాచ్యమ్‌. ఇష్టాపత్తే: ఘటానచ్చిన్లుం 
చైతన్యం పౌ నర్హజ్ఞమ్‌. ఘటః కిమితి న సర్హజ్ఞః? ఇతి చేత్‌ జ్ఞాన స్వరూప 
త్వాభానా దితి జానీహి- అయినచో ఘటము గూడా సర్వజ్ఞుడా? అవును 
సర్వజ్ఞుడే. ఏమనగా, ఘటమునందు వ్యాపించినది ఈశ్వర చైతన్యము 
గదా. అది సర్వజ్ఞత కలది కదా! అయితే అట్టి చైతన్యము గల ఘటమునకు 
జ్ఞానము ఏల అనుభవములో లేదు? అని శంక. దానికి సమాధానము 
ఏమనగా ఘటము జ్ఞాన స్వరూపము కాదు కదా! అది జడ స్వరూపము 
గదా!. 


79. 


80. 


81. 


82. 


బెల్లంకొండ రామరాయ కవి 125 
ప్రాజ్ఞః జ్ఞానస్తరూపః ఘటస్తు జడస్తురూసః ఇత్వ(త్రో కిం నూనమ్‌? ఘటన్య 
ద్రుశ్వత్వాత్‌ ప్రా్ఞాన్య (దప్పుత్సాచ్ధ ఇతి హేతు: కథం ప్రాజస్య ద్రష్ట త్వమ్‌? 
నునుస్తీ సాక్షిత్వాల్‌ ప్రాజ్ఞోసీ దృళ్ళత వన. న, యేన ప్రాజ్ఞః దృశ్యతే తస్య 
ద్రస్టురేన (ప్రాజత్వాల్‌- ప్రాజ్ఞుడు జ్ఞాన స్వరూపుడు అనియు ఘటము జడ 
స్వరూపమని ఏమిటి ప్రమాణము? అంటే, ఘటము దృశ్యము, ప్రాజ్ఞుడు 
ద్రష్ట కనుక. అనగా “ప్రాజ్ఞుడు చూచేవాడు, ఘటము చూచేది' కనుక 
(ప్రాజ్ఞుడు జ్ఞానరూపుడు. కాని గాఢనిద్రలో సుషుప్తికి సాక్షిగా ప్రాజ్ఞాడున్నాడని 
తెలియుచున్నది కనుక ప్రాజ్ఞుడు, గూడా దృశ్యుడే గదా! ద్రష్ట ఎలా అగును? 
అని సందేహము రావచ్చును. కాని ప్రాజ్ఞని అస్తిత్వమును గమనించినవాడు 
మటెవ్వరో కాదు. ప్రాజ్ఞుడే. కనుక అతడు (ద్రష్టయే అనగా జ్ఞాన స్వరూపుడే. 
అంతర్వామిణా ప్రాజ్ఞః దృళ్వతే. న, అంతర్వామిణ: నిన ప్రాజ్ఞాత్యాత్‌. 
తస్మాత్‌ ద్రష్ఞా స్తయం(స్రకాళ ఆత్మా బీనః ఈశ్వరః నీక ఏన సత్యః 
ద్భళ్ళం అన్వల్‌ సర్వం అసత్యమేన. దృ శృత్యాదేన- అంతర్యామి అయిన 
ఈశ్వరుడు ప్రాజ్ఞాని చూచుచున్నాడనవచ్చును. కాని అంతర్యామి ఎవరు? 
ఆయన ప్రాజ్ఞుడే. కనుక (ద్రష్ట, స్వయం(ప్రకాశ మానుడు, ఆత్మ, జీవుడు, 
ఈశ్షరుడు-అంతా ఒకరే. సత్య స్వరూపుడే. కనబడేది అంతయు అసత్యమే. 
చూచువాడు ఒక్కడే సత్యము. 
నను యది అద్భుళ్ళం (బ్రన్మా తర్హి కథం తద్‌ జ్ఞానే ముముక్షూణాం 
ప్రవుత్తిః? కథం నా తత్సాక్షాత్కారు? 'దృళ్ళలే త్వగ్ర్యయా బుద్దా-” ఇతి 
కథం (ుత్యుస వత్తిః ఇతి చేత్‌ బ్రహ్మము కేవలము “ద్రష్ట అయినచో, 
దృశ్యము కానిచో అదృశ్యమయిన ఆ (బ్రహ్మమును ఎట్టు పొందగలము? 
పొందరాని దానికొజకై మోక్షకాములు ఎందుకు సిద్దపడుతున్నారు? పైగా 
“నిశితమయిన బుద్దితో ఆయనను చూడగలము” అని చెప్పిన 
వేదవాక్యమునకు అర్థమేమి? (బ్రహ్మము దృశ్యమని గదా! మణి మీరు 
అదృశ్యమనుట ఎట్టు? 
ఉచ్యతే దృశ్యత వన బహ్మ స్తేన, స్వస్రకాళత్వాల్‌ అన్వేన తు న దృశ్యతే. 
బీనస్య తు (బన్నోనన్యత్వాత్‌ జీవేన బన్మా దృళ్ళత నన. స్వస్య న్వయం 
సి సదాసి అసరోక్షన బుద్దా దృళ్ళత, ఇతి శ్రుతిస్తు బుద్ద్యుసహతేన జీనేన 
ద్రుశ్వత ఇతి అభిప్రాయగర్భా- బ్రహ్మము తనను తాను దర్శించును. 


126 


83. 


అద్వైత విజయః 


తాను మాత్రమే ప్రకాశించునది కనుక ఇతరులకు అది కనబడదు. జీవుడు 

(బ్రహ్మము, వేణు కాదు కనుక జీవునకు (బ్రహ్మ (ప్రత్యక్షము కలదు. 

ఎవడయినను తనకు తాను ప్రత్యక్షమే కదా! వేదములో బుద్దికి కనబడునని 

ఉన్నది కదా! అంటే బుద్ది గల బీవునికి లేదా బుద్దిలో లీనమయిన జీవునకు 

దర్శనమగును అని అర్థము. అనగా తనకు తాను (బ్రహ్మము దృశ్యము. 

యదా, బుద్దా ఏకాగ్రాయాం సత్యాం బీనః ఆత్మానం సాక్షాత్కురుత ఇతి. 

నచ స్వ సాక్షాత్కారం ప్రతి కుతః జీనస్వ్య బుద సేక్షా ఇతి వాబ్యమ్‌. ఇతః 
ప్రాక్‌ బుద్ది నిక్లేపనశాత్‌ బీనః ఆత్మానం సంసారిణం అజం ఈళ్ళర భఖిన్సుం 
చ జ్ఞాత్వా ఖిన్లుః ఇతి ఇదానీం బుద్ది శుద్ది: అ సేక్షితా బీనేన. బుద్ది వైర్మల్యాల్‌ 
జీనన్వ అనాత్మతాదాత్మాభినూననాళశే నతి న్వన్వరూన సాక్షాత్కారో 
భనతీత్యర్దః- లేదా, బుద్ది ఏకా[గ్రముగానున్నచో జీవుడు (బ్రహ్మ 
సాక్షాత్కారమును పొందునని అర్థము. బ్రహ్మము అనగా ఆత్మయే కదా! 

తనను తాను తెలిసికొనుటకు జీవునకు బుద్ది సహాయమేల? అందున 

నిశితమయిన ఏకాగ్రత ఏల? ఏలనంటే, ఇంతకు ముందు బుద్ది 

కలుషత్వము వలన ఏకా(గత లేకపోవుట వలన, జీవుడు తన స్వరూప 

జ్ఞానము లేక, తాను సంసారినని అజ్ఞానినని, ఈశ్వరుడు కానని భావించి 

బాధపడుచున్నాడు. కనుక ఆత్మ జ్ఞానమునకు నిర్మల ఏకాగ్రబుద్ది 

అవసరముయినది. నిర్మలబుద్ది వలన దేహాది భ్రాంతి వదలిన జీవునకు 

ఆత్మ సాక్షాత్కారము కలుగును. 


84. తస్మాత్‌ యేన (బ్రహ్మ దృశ్యతే, నవీన బ్రహ్మేతి. ద్రష్ట నిన బన్మా.నతు 


ద్ధుశ్వమ్‌. తచ్చ జీన నీన, జీనస్రైన (బన్మాదస్త్రుత్వాత. ఘటాదికం తు 
దృళ్ళమేన. నతు (దస. ద్ధుళ్వం ద్రష్ట్ర చ ఇతి పదార్థ ద్రయమేన నూయా, 
తత్కార్భం సర్వం జగత్‌ దృశ్యమ్‌. ద్రష్ట్ర తు (బబన్మా. తచ్చ దృగ్రూసం. 
జీనః ఈళ్వరళ్టు (బహ్మైన. ద్ర్ధుగూనత్వాల్‌ జీనస్వ ఈళ్వరస్యచ. దృక్ట 
జ్ఞానం చైతన్యం ఇతి అర్జాంతరమ్‌- కనుక (బ్రహ్మను దర్శించువాడు 
(బ్రహ్మమే. బ్రహ్మయే ద్రష్ట. దృశ్యము బ్రహ్మము కాదు. జీవుడు బ్రహ్మమును 
దర్శించును. జీవుడు (బ్రహ్మమే కదా! కుండి మొదలైనవి దృశ్యములే. 
ద్రష్టలు కావు. 'చూచువాడు-చూడదగినది' అను '2' పదార్థములు మాయ 
మాత్రమే. 'మాయి వలన వచ్చిన జగత్తు అంతయు దృశ్యమే. (ద్రష్ట 


85. 


86. 


87. 


బెల్లంకొండ రామఠకొాయ కవి 127 


మాత్రము (బ్రహ్మమే. ఆ 'దృకొ అనగా జ్ఞానము లేదా చైతన్యము యొక్క 
రూపము, జీవుడు, ఈశ్వరుడు-అన్నియు బ్రహ్మమే. దృక్కు యొక్క 
రూపము = జీవుడు ఈశ్వరుడు. 'దృక్‌' అనగా జ్ఞానము చైతన్యము. 
జ్ఞానం చ అపరిచ్చిన్లమేవ. జ్ఞానేన జేయస్రైన పరిచ్చిద్యమానత్వాల్‌. 
జ్ఞానన్య జ్ఞానాంతరేణ పరిచబ్భే దవాదే అననస్తా దోసాత్‌. జ్ఞానస్యావీ 
జ్రేయత్సా సత్తేశ్ళ- జ్ఞానము అఖండమయినదే. జ్ఞానము జ్ఞ్లేయములను 
(తెలిసికొనబడు విషయములను) పరిచ్చేదించును. అనగా పరిమితము 
చేయును. ఒక జ్ఞానమును మటొక జ్ఞానము పరిమితము చేయునన్నచో 
మణుల ఆ జ్ఞానమును పరిమితము చేయుటకు అనగా తెలిసికొనుటకు 
మజొక జ్ఞానము కావలయును. ఇలా దీనికి అంతు ఉండదు. పైగా 
జ్ఞానము గూడా జేయము” గా మాటును. 

అత నన జ్ఞానమేకం, ఘటవటాది నిషయభేదేపి జ్ఞానాభేదాత్‌. అత నన 
సత్యం నిత్యం చేతి కథం జ్ఞానస్తరూపన్ఫ్య బీనస్య వరిచ్చిన్లత్సం 
నానాత్త్సం నా?- కనుక జ్ఞానము ఒక్కటే. కాక పోతే ఘటజ్ఞానము పట 
జ్ఞానము అను విషయభేదము ఉన్నను 'జ్ఞానము” లో భేదము లేదు 
కదా! (జొన్న అయినా బియ్యం అయినా సజ్జ అయినా “ఆహారం” 
అవుతుంది గదా! అలా) కనుక జ్ఞానము సత్యము. నిత్యము. జీవుడు 
జ్ఞానస్వరూపుడు. అట్టి జీవునకు “పరిమితి” ఎట్టుండును? ఒక్కటే అయిన 
జ్ఞానము రూపముగా గల జీవునకు అనేక భేదములు ఎట్టుండును? 
తస్మాత్‌ అపరిచ్చిన్లః ఈళ్తరః ఏన జీనః, ఈశ్వరస్వాపీ తస్య జీనత్వం 
(భ్రాంతి సిద్ధమేన. రజ్ఞోః నర్పుత్వమిన- కనుక అఖండ స్వరూపుడైన 
ఈశ్వరుడే బీవుడు. ఈశ్వరుడైనను 'జీవునిగా' భావించికొనుట (భ్రాంతి 
వలన వచ్చినది. త్రాడు మీద “పాము అనుభ్రాంతి కలుగును కదా! 


88. (భాంతిహేతుస్తు నూయెన. సాచ ఆత్మతత్త సాక్షాత్కారాత్‌ నళ్ళతి. సతి 


తు నూయానాళే సర్వద్వైత నివుత్తిః ఇతి శిషుత? నీక మేన (బన్మా- 
ఈ భ్రాంతికి కారణము మాయయే. ఆత్మతత్వము దర్శించిన పిదప 
'మాయి తొలగును. (త్రాడు అని తెలిసిన తర్వాత 'పాము' అను భ్రాంతి 
తొలగినట్టు) మాయ తొలగిన తర్వాత ద్వైతము పూర్తిగా తొలగును. 
కాగా బ్రహ్మము” ఒక్కటే మిగులును. 


128 అద్వైత విజయః 

89. తచ్చా శేషం సత్యేవమదైతే కథం ముక్తస్య ఈశ్యర సాన్యూపత్తిః న కథ మనీతి, 
ముక్తస్య బన్మా సాయుజ్యమేన- ఆ (బ్రహ్మయే సమస్తము. దానికి శేషములేదు. 
ఇట్టు అద్వైతము” నిశ్చయమయిన పిదప ముక్తబీవునకు ఈశ్వరసామ్యము 
(అనగా విష్ణువుతో సమానభోగము) అనునది అసంబద్దము. ముక్త జీవుడు 
(బ్రహ్మయే కనుక “బ్రహ్మ సాయుజ్యమే” మోక్షము. అనగా బ్రహ్మములో 
లీనమగుటయే. 


ఇది బెల్లంకొండ రానురాయకని గ్రంథములలో 
“అద్వైత విజయము” లో “సిద్దాంత భాగము” 
(సాధారణ మార్గశిర శుద్దదశమి) 


బెల్లంకొండ రామరాయ కవి 129 130 అద్వైత విజయః 
NOTES 


శ్రీః 


UY 
శ్రీవాయగ్రీవాయనమః 


అదిత పజయుః 
అం 














ఆం(ధానువాదము 
మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రి 


(పకాశకులు : 
అధు కృష్ణకుమారి 
4-103 ఐ.ఎల్‌.టి.డి. కాలని ఎక్స్‌టెన్లెన్‌, 
కొత్తపీట-చీరాల-523 157 


అవని 


అద్రైత్‌ విజయ; 


బెల్దంకొండ రానురాయకని నిరబితః 


ఆం(ధ్రానునాదము : 
మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రి 


ప్రథమ ముద్రణ:- అక్టోబరు 31, 2002 


ప్రతులు : 500 
సేబీలు : 130 
వెల రూ.: 20-00 


© గ. KRISHNA KUMARI 
4-103, ILTD Colony Extn., Kothapet, 
CHIRALA - 523 157. 
Phone : 08594-34054. 


Free to re-print after 31st October 2012. 


DTP by Printed at : 

VIKRAM GRAPHICS SRI VLIJAYALAKSHMI OFFSET 
Opp. M.R.O. Office Naaz Complex 

CHIRALA - 523 155 CHIRALA - 523 155 

Ph.: 08594 - 37658 Ph.: 33057, 30357 

















నర్వవిద్వాన్వడూపాయ లక్ష్రీసంశ్లిష్టవక్షసే। 
నుదుసాసన లక్ష్రాయ హయగ్రీవాయ నుంగళమ్‌॥/ 


శంఖచక్ర మవోముద్రా వుస్తకాధ్యం చతుర్భుజమ్‌! 
నంపూర్ణచం ద్రసంకాళం సాయ్యగ్రీన ముసాస్మ హే॥ 


THIS BOOK, 
ADVAITA VIJAYAH OF 
SRI BELLAMKONDA RAMARAYA KAVI 
WITH TELUGU TRANSLATION, 
PUBLISHED WITH THE 
FINANCIAL ASSISTANCE OF 
AJAY CHANDRA. MAKKENA, U.S.A., 
IS PLACED AT 
THE LOTUS FEET OF HIS HOLINESS 
SRI SRI SRI BHARATHI THEERTHA SWAMY 
OF SRINGERI SHARADA PEETHAM, 
SRINGERI 


'మైరుముకురికా' 


జ్ఞానానందమయం రానుం - నిర్మలస్సటికాంతరమ్‌। 
ఆధారం తత్త నిద్యానాం - హయ గ్రీనాయితం నునుః॥ 


అజీర్ధ భౌను నుధ్వార్తం - జీర్ణ భౌను శిర శ్రియమ్‌! 
నిశిష్ణాద్రతినం శేషం - రామం అద్రైతినం నునుః॥ 
“'అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌ అయిన ఈశ్వరుడు గోపాలుని, 
నుంచి గోవిందునిదాకా, పర్వతము నుంచి పరమాణువు దాకా, తన విభూతులను 
విస్తరించిన విరాట్టు. అట్టే నా వంటి సామాన్యుని నుంచి బెల్లంకొండ 
రామారావుగారి వజకు సృజించిన ఆ మహాత్ముడు శ్రీ రామారావుగారి “అద్వైత 
విజయం” (గ్రంథమునకు నాచేత ఆంధ్రానువాదము చేయించెను. 
'ప్రణమేదీశ్వరకలాం ఆశ్యచండాలగోఖరమ్‌” అన్నట్టు నా యందు దాగి 
యున్న ఒక ఈశ్వర కల, 'యద్య ద్విభూతి మత్సత్వం, శ్రీమ దూర్జిత మేవ వా” 
అన్నట్లు 'విభూతి మత్సత్వమయిని శ్రీ రామారావు గార్కి 'త్వమేవాహమ్‌' అని 
నమస్కరించు చున్నది. ఈ పీఠిక మొదలు పెట్టుచున్నది. 
శతాధిక (గంథరచయిత అయిన యీ ధిషణావతారుడు తన (గంథరచనా 
వ్యాసంగమునకు చెప్పిన కారణమే నా యీ అనువాద కార్యమునకున్ను 
కారణము. కాకపోతే, నావలెనే నా కారణముగూడా అణు(ప్రమాణము. 


ఆదిభట్ల రామమూర్తి శాస్త్రి గారి యంతటి వారిచే 'వ్యాసుడో ఆది శంకరుడో” 
అని ఉత్రేక్షింఏబడిన యీ మహాత్ముని తత్వమును గుర్తించిన వారు తక్కువేయని 
చెప్పక తప్పదు. భాగవతములో గల ఒక శ్లోకము ఈ సందర్భమునకు చక్కగా 
సరిపోవును. చూ॥ 
దుర్భగో బత లోకోయం - యాదనా నితరా నుని, 
యే సంనసంలో న నిదుః - నారిం మీనా ఇనోడుసమ్‌” 
శ్రీ మిన్నికంటి గురునాథశర్మగారు శ్రీ రామారావు గారి “శంకరాశంకర 
భాష్యము'ను చదువుకొనుచు గ్రంథపుటలలో వ్రాసిన యీ శ్లోకము రామారావు 
గారి నిగూఢ జీవతత్వమును దర్శించినది, చూ॥ 


ఎణుగుదు మనతారంబని 

తురగాస్యుడొ శంకరుండొ తోపదు, బ్రహ్మ 
స్థిరచిత్తుడు బెల్లము కొం 

డ రానురాయకని బుధజనధ్యేయుడయా! 

వేదాంత ముక్తావళి చదువుచూ అందులో శ్రీ శర్మగారే వ్రాసిన మజొక 

కందమున్ను అట్టిదే. 
ముక్తావళి వ్రాసిన యా 
వ్యక్తి నరుండటర! పిచ్చివాడవు గదరా! 
ప్రాక్ష్రన బుషి యెవడో యీ 
దృక్తనువు ధరించె, శాంకరీయము నిలుపన్‌॥ 

“'యథోర్లనాభిః సృజతే గృహ్యతేచ' అన్నట్లు 'ఊర్లనాభి' వలె శ్రీ రామారావు 
గారు తనలోని అనంత మేధాశక్తిని వెచ్చించుచు శతాధిక (గ్రంథములను వ్రాసినది 
ఎందుకు? ఆ ఊర్లనాభి తన 'నాభి' నుండి సృజించిన యీ ప్రపంచజాలమునకు 
ఆ ఊర్షనాభితత్వమును తెలియపజచుటకే గదా! 


నిష్కారణ కారుణికుడైన యీ ఊర్లనాభి చంద్రునకు నేను ఈయగలిగినది 
గూడా, ఆయన సృష్టించిన గూటిలోని ఒక దారమును మాత్రమే. అయితే యీ 
రామునకు హనుమంతునివలె ఈ 'కవిబ్రహ్మణ్యునకు' సర్వ గ్రంథము[ద్రణ 
ద్వారా సేవకుడయిన శ్రీ 'కవితా సుబ్రహ్మణ్యము' గారిని ముందుగా స్మరించి 
తరించెదము గాక! 

శ్రీ రామరాయ చరిత్రమును సుందరముగా వర్లించిన శ్రీ లంకా సుందర 
రామ శాస్తి గార్కి కృతజ్ఞతలు చెప్పుచు, నేను సంగ్రహముగా శ్రీ రామారావు 
గారి జీవిత ఘట్టములను ఇందు పొందుపజచుచున్నాను. 


జీవిత పరిచయము: 
జననము : 27-12-1875 
తండ్రి : బెల్లంకొండ మోహనరావు గారు 
తల్లి 3 హనుమాయమ్మ గారు 
భార్య క ఆదిలక్ష్మమ్మ గారు 
తాత క ఆళ్యారయ్య గారు 


బెల్లంకొండ రామరాయ కవి 7 
పిన తండ్రి : కేశవరావు గారు (సంరక్షకుడు) 


నివాసము ఏ పమిడిపాడు, 
నర్సరావుపేట తాలుకా, గుంటూరు జిల్లా 


శాఖ “బుక్‌ 

సూత్రం : ఆశ్వలాయన 

గోత్రం : భారద్వాజస 

మతం : ఆరువేల నియోగి - వైష్ణవము 


సిద్దాంతం వ అద్వైతము 

గురువులు : ప్రథమ గురువు-బెల్లంకొండ సీతారామయ్య 
వ్యాకరణము-పురిఘళ్ళ రామశాస్తులు 
తర్కము-పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి 
యోగము-పాతూరి అక్కుభొట్లు 


రచనలు : సాహిత్య, వేదాంతములు, కవిత్వము 
నిర్యాణము : 27-10-1914 

వివరణ : 
బాల్యము:- 


5 సంవత్సరముల వయస్సులో వీరి తండ్రి గారు పరమపదించిరి. తరువాత 
వీరు పినతం(డ్రిగారయిన కేశవరావు గారి సంరక్షణలో పెరిగినారు. 

నిద్యాభ్యానము:- 

ఆంగ్ల విద్యాభ్యాసమునకై గుంటూరులో ఒక పాఠశాలలో శ్రీ రామారావు 
గారు చేరినారు. కాని స్కూలుకు వెళ్లిన (ప్రతిసారి వారికి అస్వస్థత కలిగెడిది. 
అందువలన వీరు ఆంగ్ల విద్యను మానవలసివచ్చెను. అప్పటికి 14 సం॥ వయస్సు. 
నాటి నుండి శ్రీ సీతారామయ్యగారివద్ద సంస్కృతవిద్య ప్రారంభమయినది. ప్రతి 
కావ్యమున 2 సర్గలు మాత్రమే చదువుట, ఆ తర్వాత ఆ (గ్రంథమంతయు 
స్వయముగా సమన్వయమగుట - జరిగినవి. కాళిదాసు చెప్పినట్టు - 'ప్రపేదిరే 
ప్రాక్తనజన్మవిద్యాః' (శ్రీ తాడేపల్లివంకటప్పయ్యశా'స్తిగారి విద్యాభ్యాసము గూడా 
ఇట్టిదే. వారును ఇట్లే మహా పండితులై మహాకవులై పరాశక్తి ప్రత్యక్షానుగ్రహముతో 
తపోధనులయిరి.) అలంకార, జ్యోతిష ఆయుర్వేద విశిష్టాద్వైత (గ్రంథము 
లన్నియు వీరికి స్తయముగనే సమన్వయమయినవి. 


8 అద్వైత విజయః 
స్వప్నము : 

శ్రీ రామారావు గారు విద్యాభ్యాసకాలముననే నమకచమకాదులు నేర్చుకొనిరి. 
తమ (గ్రామములోని 'రమావల్లభరాజ' స్వామికి అర్చన, తులసీవనములో 
కాలక్షేపము, ఇంట హయగ్రీవ సాలగ్రామార్భన జరుపుచుండిరి. 

ఒకనాడు స్వప్నములో ఒక బ్రాహ్మణుడు దర్శనమిచ్చి రామారావు గార్కి 
“హయగ్రీవ మంత్రమును ఉపదేశించి, ఉపాసనాంగములయిన, కవచము 
న్యాసము మొ॥ 'దమ్మాలపాడు'లోగల శ్రీ రత్నమాచార్యుల వద్ద దొజకునని 
గూడా చెప్పి మాయమయ్యెను. ఆ ప్రకారము రామారావుగారు దమ్మాల పాడులో 
రత్నమాచార్యుల వద్ద వానిని పొందిరి. 


'దదామిబుద్దియోగం తం - యేన మామనుయాంతి తే 


అను ప్రతిజ్ఞకు దృష్టాంతమిటువంటి ఘట్టములే కదా! లేనిచో ఆంగ్ల విద్య 
ఆగిపోవుట ఏమి? స్వప్షమేమి? మంత్రోపదేశమేమి? దమ్మాల పాడులో మంత్ర 
కవచము మొదలైనవి దొజకుట ఏమి? 

నాటి నుండి శ్రీ రామారావుగారి అనుదిన కృత్యము ఇది. శ్మశాన సమీపము 
లోని శేషుబావి వద్ద స్నానము, చింతలతోపులోని అరుగుపై సంధ్య, హయగ్రీవ 
మం(త్రానుష్టానము, తరువాత మజఅల స్నానము, ఇంట హయగ్రీవ 
సాల([గ్రామార్భనము, భోజనానంతరము విద్యార్థులకు పాఠ ప్రవచనము, (గ్రంథ 
రచనలు మొదలైనవి. 
వివాహము : 

నెల్లూరు వాస్తవ్యులు శ్రీ సింగరాజు వెంకటరమణయ్య గారి పుత్రిక శ్రీ 
ఆదిలక్ష్మమ్మ గారితో వైభవముగా వివాహము జరిగినది. 
గురుదక్షిణ : 

తర్కవ్యాకరణములు చదువవలయునని వీరికి గాఢవాంఛ కలిగెను. 
ఆ(గ్రహారీకులయిన వీరిని చూచుటకు అనేక పండితులు వచ్చు నలవాటు గలదు. 
భగవంతుని కృపవలన వీరి వద్దకు పురిఘళ్ళ వంశీయులయిన సోదర పండితులు 
వచ్చిరి. అందు రామశాస్తులవారు వీరికి వ్యాకరణమును, సుబ్రహ్మణ్యశాస్రిగారు 
తర్కశాస్తమును బోధించిరి. ఈ అధ్యయనము గూడా కావ్య విద్యాధ్యయనము 
వలె, గురువులు నిమిత్తమాత్రులుగా స్వయం సమన్వయముగా సాగినదే. వ్యాకరణ 


బెల్లంకొండ రామరాయ కవి 9 
పఠన ఫలితముగా శ్రీ రామారావు గారు 'కౌముది' కి వ్యాఖ్యగా 'శరద్రాత్రి' అను 
గ్రంథమును రచించిరి. ఆ పాండిత్యమును చూచి గురువులు సంతోషించిరి. 

రామారావు గార్కి 'గురువు' అనిపించుకొన్నందుకు సంతోషించిన ఆ 
గురువులు గురుదక్షిణగా రామరాయ రచిత పుస్తకములలో తమను గురువులుగా 
స్మరింపుమని కోరిరి. అందుకే శ్రీ రామారావు గారు తాము రచించిన చంపూ 
భాగవత వ్యాఖ్యలో ఈ గురువులిద్దణిని స్తుతించిరి. చూ॥ 

1. సుబ్రహ్మణ్య నిదేశతః సుమనసాం, దాతుం తదీయామృతం, రామః ప్రారభత 
2. పురిఘళ్ళ రామసూరి కరుణా సమాసాదితానవద్య శబ్ద విద్యస్య॥ 
అద్వైత పరిచయము : 

మన మహాకవి పండితుని జీవితమునే అనల్ప పరివర్తన చేసిన అల్ప 
సన్నివేశమును వివరించెదను. 

శ్రీ రాళ్ళభండి నరసింహశా[స్తి అను ఒక పండితుడు శ్రీ మల్లాది రామకృష్ణ 
చయనులు గారి వద్ద 'వేదాంత పంచదశి” మొదలైన అద్వైత గ్రంథములు చదువు 
చుండెను. ఆయన ఒకసారి తమ మామగారి ఊరయిన 'పమిడిపాడు” వచ్చిరి. 
వారు శ్రీ రామారావు గారిని కలిసినపుడు వారి వద్దనున్న “వేదాంత పంచదశి' ని 
శ్రీ రామారావు గారు చూచుట తటస్థించెను. అంత వణుకున్ను వారు కేవలము 
విశిష్టాద్వైత గ్రంథములను మాత్రమే చూచిరి. అందువలన ఈ పుస్తకమును 
తీసికొని శ్రీ రామారావు గారు ‘2’ రోజులలో చదివి శ్రీ రాళ్లభండి వారికి అర్థము 
కాని యొక శ్లోకమునకు వ్యాఖ్య చేసిరి. ఆ శ్లోకము ఇది. 

నికల్ళో నిర్వికల్పస్వ - ననికల్పన్య నా భవేత్‌ 
ఆద్వే వ్యావాతి రన్యత్రా - నవస్థాత్మాశ్రయా దయః” 
కష్టతమమని పేరొందిన ఈ శ్టోకమునకు అవలీలగా వివరణను ప్రసాదించిన 
రామారావు గారి అసాధారణ మేధాసంపత్తికి బోధపటిమకు సంతోషపరవశు 
లయిన శ్రీ రాళ్లభండి వారు తరువాత కాలములో శ్రీ రామారావు గారి వద్ద 
సూత్రభాష్య గీతాభాష్యములను పునరధ్యయనము కావించిరి. ఈ అధ్యయన 
ప్రవచన సారాంశముగా శ్రీ రామారావు గారు 'శంకరాశంకర భాష్యవిమర్శః, 
'గీతాభాష్యార్క ప్రకాశిక మొదలైన (గ్రంథములను వ్రాసిరి. ఈ సందర్భమున 
నొక అంశము (ప్రస్తావింపవలయును. రామారావు గారు వైష్ణవమతస్టులు కనుక 


10 అద్వైత విజయః 


విశిష్టాద్వైత గ్రంథములను రామానుజభాష్యములను చదివిరి. కాని ఆ భాష్య 
పంక్తులయందు వారికి కొంత సందిగత లేదా అస్పష్టత గోచరించినది. గురు 
ముఖతః కాక స్వయముగా చదివికొనుట వలన తనకు 'సందిగత' వచ్చినదని 
వారు అప్పటికి భావించిరి. కాని తరువాత శంకరభాష్య పఠనము జరిగినపుడు 
ఎట్టి సంద్మ్భతలు లేకపోయినవి. శంకర రామానుజ భాష్యముల మధ్య వ్యత్యాసము 
-రామానుజ భాష్యములోని లోపములు వారికి స్పష్టమయినవి. వెనుకటి తమ 
సందిగ్ధతలు రామానుజ పంక్తి లోపమే కాని తమ బుద్ది లోపము కాదని (గ్రహించిరి. 
అందువలన అద్వైతమత స్థాపన (గ్రంథములను వారు రచించిరి. అందు 
(ప్రధానముగా 'రామానుజమతము'నే ఖండించిరి. 
(గంథరచనా తాత్పర్యము వ 

అచ్చువేయించక యిన్ని (గ్రంథములు వ్రాసి ఏమి ప్రయోజనము అని 
కొందజడుగగా శ్రీ రామారావు గారు చెప్పిన సమాధానము ఇది. 


కోసం కథ నుయం జాతః - నంసారాఖ్య ఉపాగతః 
న్వాయేనేతి పరానుర్భః - విచార ఇతి కథ్యతే 


తచ్చింతనం తత్కథనం - అన్యోన్యం తత్ర బోధనమ్‌ 
నీతదేక సరత్వం చ - తదభ్యాసం విదుః బుధాః 


ఆను స్తేః ఆన్వు తేః కాలం - నయే ద్వేదాంత బింతయా - 

అని జ్ఞాన వాశిష్టములో చెప్పినట్టు (బ్రహ్మవిచారధార నిరంతరాయముగా 
కొనసాగుటకే గ్రంథరచన చేసినట్లు చెప్పి, యీ గ్రంథములలో 'జీవము” ఉన్నచో 
ప్రాచీన కాళిదాసాది గ్రంథములవలె ప్రకటితమగునని చెప్పిరి. నిజముగా అట్టే 
వాటి [ప్రచురణకు వారియంత (శ్రమించి సాధించినవారు శ్రీ కవితా 
సుబ్రహ్మణ్యము గారు. 
ఆచరణ : 

చ(క్రాంకితములు అవైదికములు అని నమ్మి ఆ అభి ప్రాయభేదముచే 
వైష్ణవమును వీడి భస్మము దాల్చి అద్వైతిలై చివజకు (బ్రహ్మైక్యము పొందిన 
యీ మహానుభావునకు స్తోత్రముగా ఒక సీసమును నేను సమర్పించుచుంటిని. 


బెల్లంకొండ రామరాయ కవి 11 
నివాళి 


“పంగ నామములద్ది వైష్ణవరాముడై-తులసీననములోన నిలిచినాడు, 
శాస్తసాహితు లలో ఛాత్రాభిరాముడై - 'గురు చక్రవర్తియె మెజసినాడు, 

అల, శ్మశానము వద్ద అలరు చింతల నుధ్య - బ్రహ్మచింతనతోడ పజణగినాడు, 
శ్రీ హయగ్రీవుని చిత్తమ్ములో నిల్సి - నిర్మల స్పటికమై నిలిచినాడు, 


అట్టి 'బెల్లపుగొండి ను పట్టి నట్టి - పమిడిపాటికి 'చీమనై' ప్రణతి సేతు 
అట్టి మహనీయుడైన బ్రహ్మణ్యమూర్తి - తనువు తాకిన 'శేషుబాని' ని దలంతు. 
ముగింపు : 

ఈ మహామహోపాధ్యాయుని (గ్రంథమును జీవిత చరిత్రమును పరిశీలించు 
నీయవకాశము శ్రీ రావి మోహనరావు గారి వలన నాకు కలిగినది. అద్వైత 
విజయ (గ్రంథ(ప్రతిని దానితో నేను కోరిన (గ్రంథములను ఇచ్చి మధ్య మధ్య నా 
సంశయములను సఖ్యముతో తీర్చిన వారు శ్రీ ముళ్లపూడి విశ్వనాథ శాస్త్రి గారు. 
వీరిర్వురికి నా కృతజ్ఞతలు సమర్పించెదను. ఈ (గ్రంథములో చర్చించిన 'వాది 
సిద్దాంతము (అద్వైతము), ప్రతివాది సిద్దాంతము (విశిష్టా ద్వైతము), మధ్య 
కల తేడాలను నా బుద్దికి దోచిన కొలది ఒక పట్టికగా పాఠక జనసౌకర్యము నకై 
అమర్చుచుంటిని. 


విశిష్టాద్వైతము 
(ప్రతివాది 
ప్రకృతి / ప్రపంచము 


12 అద్వైత విజయః 




















నిత్యుడు నిత్యుడు 
ఏకము, అఖండము ఖండము, అనేకులు 
బ్రహ్మము పరిమితము 
ఈశ్వరుడు ఈశ్వర శరీరము 
సర్వజ్ఞుడు కించిద్‌జ్ఞుడు 
తత్త్వమసి 
ఈశ్వరులు 
(జీవులు కారు) 
నరసింహుని వలె 


జీవుడు 
ఈశ్వరుడు 
అంతఃకరణము లేదు 
సగుణుడు 
సవిశేషుడు 
భేదత్రయ సహితుడు 
'ప్రపంచశరీరుడు, 
ససంగుడు 
ఉపాధివలన వచ్చినది, సర్వజ్ఞత్వము 
ఘటాకాశ అల్పజ్ఞత్య్వము 
మహాకాశముల వలె మొ॥ గుణ భేదము 


(బ్రహ్మ జీవసంబంధము | అభేదము తత్త్వమసి | శరీర శరీరి 
సంబంధము 


అంతర్యామి 
'య ఆత్మని తిష్టన్‌ 
అంతరాయమయతి' 


బెల్లంకొండ రామరాయ కవి 13 


కర్మలు - ఉపాసన జ్ఞానాంగములు భక్తియోగాంగములు 
యోగం మొదలైనవి 


అర్చన 'సోహంి” భావముతో అర్బాది విగ్రహ పూజ 
ధ్యానము 
అభేదోపాసన తనే ఈశ్వరుడు “ఈశ్వర శరీరమే 
తాను” అనే అభేదము 
జ్ఞానము జీవస్వరూపము జీవునిగుణం 
(బ్రహ్మస్వరూపము ఈశ్వరుని గుణము 
(బ్రహ్మయే జ్ఞానము వీరు జ్ఞాతలు 
జ్ఞానమే జీవుడు 
మాయతాలగుట జ్ఞానము కల్గినంతనే వైకుంఠమున 
విరజానది దాటినంతనే 
=a 
క్తి 


తత్వము అద్వితీయము “చిత్‌, అచిత్‌ 
ఈశ్వరుడు” 
అని పదార్థ త్రయము 


ము స్వస్వరూప జ్ఞానము ఈశ్వరసామ్యము 
సాయుజ్యము వైకుంఠప్రాప్తి, 
(బ్రహ్మైక్యము ఈశ్వర కైంకర్యము 


ముక్తి భేదాలు స్‌ 
ముక్తి, సామీప్య సాలోక్య సాయుజ్యం 
సారూప్యములు సగుణ | అసలు లేదు 





14 అద్వైత విజయః 
ఎలామరమ 


ముక్తి సాధనము బ్ఞానమా(త్రమే కర్మలతో గూడిన 
భక్తి ప్రపత్తులు 

తత్త్యమసి (బ్రహ్మయే జీవుడు కల్యాణగుణ విశిష్ట 
ఈశ్వరుడు చిద్విశిష్ట 
(బ్రహ్మ అభిన్నులు 

(ప్రమాణాలు తత్త్యమసి. అభేదము | 'అజామేకాం -’ 
'ద్వాసుపర్గా-' భేదము 


(బ్రహ్మవేత్త బ్రహ్మమే | (బ్రహ్మమే బ్రహ్మవేత్త 
అగును అగును. బ్రహ్మతత్వము 
బీవులకు అజ్జేయము 


వేదాంత వాక్యములు | నిర్లుణమును చెప్పునవి| సగుణమును చెప్పునవి 
నిర్గుణ” వాక్యములు స్వార్థపరములు హేయగుణములు 
లేవని చెప్పునవి 
సగుణ వాక్యము అన్యార్థములు, సగుణ స్వార్థపరములు 
(బ్రహ్మ పరములు 
ఇట్లు 


౧ 






మనాక్‌ బ్బహన్న ్రననళాలి” 
మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రి 
తిమ్మసముద్రము 


§e 


థ్రీ: 
శ్రీవాయ(గ్రీవాయనమః: 
ల్డ్‌? 
- © 





త్వరలో బెల్లంకొండ రామరాయకవి విరచితః 


శ్రీ, బెల్లంకొండ రామరాయకవి విరచిత 
శ్రీముద్దయవదన శతకమ్‌ 











జ ఆం(ధానువాదము 
వావావ్యాఖ్యా మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రి 
(ఆం(్రప్రతిపదార్ధవివరణమ్‌) 
డా॥ ముళ్ళపూడి విశ్వనాథశాస్త్రీ 
రీడర్‌, శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృతాం[ధ్ర కళాశాలా, 
తిమ్మసముద్రః 
(ప్రకాశకులు : 
రంకు కృష్ణకుమారి 
4-103 ఐ.ఎల్‌.టి.డి. కాలని ఎక్స్‌టెనైన్‌, 
కొత్తపేట-చీరాల-523 157 


